First Print 
July 1960 


Adhunika Uga Charitra 
RISE AND FALL OF WESTERN NATIONS 


Rs. 2-50 nP. 


Printed at the Hindu Press and Published by 
M. Seshachalam & Co., Masulipatam. 


oo “IT 


10. 
11. 
12 


రపు ర స ఇ 


'అవునాయనారానినాలవక్షస్టమయుననాయావమడయులు 


స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశముల పొ) బల్యము 


మత విపవము 
య 


* డచ్‌, ఇంగ్లీ ము, (ఫెంచి వాణిజ్యము, వల'సలు 


రాజకీయ విప్లవ యుగము (1640-1800) 
ఇంగ్లండు, అ మెరికాలలో విష్ణవము 


(ఖాన్‌ సులో విప్తవము 19౪ 
పాశ్చాత్యుల సా(మాజ్యవ్యా పి రసన 


'పారి(శా మిక విప వము 48 
య 


. జాతీయ పంజా స్వామ్య, జీవ కారుణో్యో ద్యమములు 


ఆధునిక వను *€ 3 
6ళజ్రవ్ధి యాలో?) పాశ్చాత్యుల (పాబల్యము 


సామా9జ్యముల వృద్దికృ యములు 
పాంచ్య దేశముల స్వాతంత్ర్యము 


683 
76 
96 
109 
182 
155 
166 


182 


సాగా )త్యుల వృద్ది క్రయుఘులు 


1 
ఆధునికయుగము 


లాయ దిశ్యకంాలాాం 


కీ. వె, 1500 మొదలు ఇప్పటివరకు ఆధునిక యుగ 
మని చెప్పవచ్చును. ఈ యుగములో [వవంచమం దనేక 
మైన మాధ్సులు సంభవించెను. ఆ మార్చులయొక్క- స్వభావ 
మును, వాని కారణములను విమర్శించిన యెడల ఆధునిక యుగ 
చరిత్రమునకు కొన్ని [వధాన లతుణము లున్నట్లు స్పష్ట 
మగును. ఈ లతుణములలో కొన్ని ముఖ్యముగ జర్కొాన 
తగియున్నని, ఈ యుగములో (వపంచమందంతట యూరపు 
ఖండ వాసుల పాబల్యము వ్యాప్రీగాం చెను, (పవంచములో 
బాల భాగమునకు వారు వరిపాలకు లై రి, ఇట్టి రాజకీయ 
(ప్రాబల్యములో పాటు వారి అరిక (పాబల్యమునకుకూడ 
(పవంచమం దంతట వ్యా _ప్తికలిగెను, వర్తక వ్యాపారములు, 
పరిశవులు చాలవరకు వారి అధీనములోనికి వచ్చుట యేగాక 
వా నేర్చరచిన నంప్రదాయములను బట్టి అవి జడగవలసిన 


1 


2 పాశ్చాత్యుల వ తయములు 


వయ్యును. దీనికి ' తోడు వారి విజ్ఞానమునకును, కొంతవరకు: 

వారి మతమునకును (పాబల్యము లభించెను, న్యాయాన్యాయ 

ములు, మంచి చెడ్డలు, ఖల లు మొదలగు వానిని 

నిరయించుటలో వారు వృది చేసిన తత్వములు, సూత్రములు 
గ థి 

ఆధారములయ్యెను, 


కడచిన నాలుగువందల నంవత్పరములమధ్య యూరపు 
ఖండవాసులు, వారి నంతతివారగు అమెరికా ఖండవానులు 
నంపాదించినంతటి [పాబల్నము పాచిన మధ్య యుగముల 
లోని పాశ్చాత్యుల కుండినదికాదు. క. వె. 1500 వరకు 
ఆళియా ఖండ వాసులు వారితో య న నుండుటయే 
గాక కొన్ని కాలములందు వారిక రకు నధికులు నుండిరి. 
ఆశియాఖండ వాసులగు హూణులు, మంగోలులు, తారా 
రులు, అరబ్బులు, తురకలు యూరపు ఖండములోని 
"దేశములను జయించి కొన్ని శతాబ్దములు వానిని పాలించి 
యుండిరి. ఏడవ శతాబ్దము మొదలు వదునై దవ శతాబ్దము. 
వరకు అరబ్బులు వృద్ది చేసి న నాగరికత, విజ్ఞానము పాశ్చా 
త్యులకు మార్షదర్శకములుగ నుండెను. వదునారవ శతాబ్ద 
మందుండి ఇదంతయువమారి యూర పుఖండవాసులయొక్క._యు, 
_ పాశ్చాత్యులయొక్క_యు (పాబల్యము అన్ని నిషయము. 

లో (వవంచ మందంతట వ్యాపించెను. ఈవ్యా ప్తి వి ఆధునిక. 
whee కొక (పథాన లతణము,. చాలవరకు ఆ. 


వ్యా_ప్రియొక్క_ చరి[తమే ఆధునిక యుగ. న. కూడ 
చెప్పవచ్చును, 


'అధునికయుగము 5] 


ఇదిగాక. ఈ యుగములో పారలౌాకిక చింతకం"టు ఇ్షహా' 
లోకచింత ఎక్కువ (పాధాన్యము. గాంచెను. ఇపాలోక 
సుఖములం దదివరకుండిన విముఖత్య్భము 'నించెను. ' సుఖ 
మనుభవించుటకు భూలోకములో లెక్క_ లేని అవకాశము 
లున్న వనియు, ఆ అవకాశముల నువయోగించుకొొని (పతి 
మనుష్యుడు వాని జీవితకాలమును సుఖముగ గడవవలె 
ననియు తత్వ వే తలు చెవ్పసాగిరి. శరీరము సుఖవడుటకును, 
బలపడుటకును, ఆరోగ్యముగ నుండుటకును కావలసిన. 
ఆహారము, వస్త్రములు, గృహాములు, గృహోపక రణములు, 
విలాసములు, వినోదములు మొదలగు వానిని అధికముగ. 
నుత్స_తి చేయుట యందు మానవకోటి ఎక్కువ [శద 
వహించ దొడ”ను. భూలోకమున న్వర్హమును నిర్నించు. 
టయే ఉ _తృమాదర్శమయ్యెను. ఆధునిక యుగ చర్మిత్రకు ఇది 
రెండవ లతే,ణవుని చెప్పతగియున్నది. 

వ స్తుతత్యమును, సత్యమును తెలిసికొనుటకు (ప్రయో 
ముల (Experiments) దాంరా జరుగు పరికోధనము 
(వధానసాధన మన్న భావము జిజ్ఞాసువులలో వ్యాపిరచి, 
దాని మూలమున నంపాదితమైన జానమునకు అపార మైన 
విలువ కలుగుట ఆధునిక యుగ చర్నిత్రమునకు మూడవ లతు. 
ణము, దీని మూలమున 'వదార్థవిజ్ఞాన శాస్త్రము, రసాయన 
శాసనము, వృతు శాస్త్రము, జంతుశాన్రయు, జీవశ్మాన్రము 
"ముిదలగు శా నములు వృద్ధిగాంచి పకృతి రహా హాన్యము 
లనేకములు మానవునికి' బయల్బజెను.: ఈ కారణమున' జల 


4 పాశ్చాత్యుల వృద్ది త్యయములు 


శక్తి, ఆపరిశ క్రి, విద్యుచ్చక్తి, అణుశక్తి మొదలై న శ కలను 
మనుష్యుడు వకశవర చుకొనగలవాడయిను,. వాని సహాయ 
మున సహాజముగ నతని కుండు సృష్టి శ_కి కి నిరా ణక క్రి ఎన్ని 
ెట్లో వృద్దిగారాణెనుః "వేలకొలది మైళ్ల దూర మందుండు- 
వ స్తువుల నతేడు చూడగలవాడయ్యెను; అచ్చటి శబ్దము 
నతడు వినగ లవాడయ్యెను; అతని గమనళ క్రి అత్యంతేము 
వృదిగాం చెను, జాన నంపాదనమునకును, సుఖనంపాదనము 
నకును వ యోగములును, (వయోగముల దాంరా లభించు. 
స్యానుభవమును ఉత్తమ సాధనములన్న నమ్మక మతనికి 
కలిగను, మూనవునిశ. కి అనంతమైనదను భానము వ్యాపిం 
చెను. ఆధునిక యుగములోని మానవులు (పాచీన మధ్య 
యుగములలోని మాననవులకంచు శ_క్టిసామర్గ్యములందును, 
బుద్దిజళము నందును, అఆలోచనశ క్రి యందును ఎన్ని శెట్లో 
అధికు లై రి, ఇట్టి అధికము మనుష్యునికి లభించుట ఆధునిక 
యుగమునకు మరియొక లక్షణము. 
(వయోగములద్యా రా వరిశోధనము గాపించి, (పకృతి 
రహాన్యములను తెలిసికొని (వకృతిశ_క్వ కులను వళథవరచుకొనుట 
యందు ఆన క్తి పదునై దవ శ తాబ్దమందుండి యూరపు ఖండ. 
మున కొందరిలో పుట్టి, (క మక మముగ వృద్ధిగాంచిన కొర 
జమున వారి (ప్రాబల్యము  (వవంచమందంతట వ్యాపించుటకు. 
అవకాశ మేర్చడెను. ఐహిక సుఖములందు వాడ విముఖులు 


గాక సుముఖులగుటకు కూడ ఇవాల వర కిదియీ కార త 
ఇందుచేతనే వారి _నాబల్యము రాజకీయములందు మాత్రమే 


ఆధునికయుగము ర్‌ 


గాక, ఆర్థిక విషయములందును, ' బద నవ యుములరనునో 
గూడ వృద్షిగాం చెను, చారి (పాబల్యవ్యా కియుందుండు 
' ani 

విశేవషమిదియే. | 


క్రీ. వె. అయిదవ శశ్రాబ్దమందుండి వదునైదవ శతా 
బమువరకు_అనగా సుమారు వేయినంవత్సరముల కాలము 
_-యూరపు ఖండ వాసుల చర్మితమును గమనించిన యెడల 
'ఆధునిక యుగమున వారికిట్టి (పాబల్యము లభించునని యను 
కొనుట శెట్టిఅన కాశములు లేనట్లగు పడును, అంతకుపూర్యము 
(పొాచీనయుగ ములో |గీకుల విజ్ఞానము మూలమునను, రోము 
నుల సామాజ్య వరిపాలన సౌష్థవము మూలమునను పాళ్చా 
త్యులు గడించిన (వతి మధ్యయుగమున నళించెను, ఒక్క 
స్మామాజ్యమునకు బదులు వెక్కు. చిన్న చిన్న రాజ్యములు 
బయలు దేరుట యేగాక, ఈ రాజ్యములను పాలిం వూచుండిన 
రాజులు బలహీనులై అధికారమునంతను స్యల్చ్పఖండములలో 
.జమోధూందారులవలె నుండిన ఫ్యూడల్‌ (Feudal) భూస్వాముల 
వరము చేయవలసి యుండిరి. (వతిదేశమందును ఈ భూసా 
ములు పరనరము స గావించుచు శాంతి భదతలకు 
భంగము కలిగించి అరాజకమునకు కారకులుగనుండిరి, వశ్తక 
వ్యాపారములు నళించెను, రోమన్‌ లు నిర్మించిన రోడ్లు, 
వంతెనలు ఇతర[ ప్రయాణ సౌకర్యములు పొడువడెను. చశ 
ములో ఒక (పొంతమునకును, ఇంకొక పొంతమునకును సంబం 
'ధము లేకపోవుటచే (ప్రతి [గామము విధిలేక న్వయంపోషక మై, 
“ఉన్న దానితో తృ_ప్తివడవలసిన స్థితిలోనికి వచ్చెను. వ్యవ 


6 పాశ్చాత్యుల వృ వ శ్షయములు 


సాయము తప్ప జీవనాధారము [వజల కింకొకటి లేకుండెను, 
దీసినికూడ స్వాతంత్ర్య విహీను'లె న రై తులు సాగించుచుండిరి, 


సర్మిశమల మూలమున గాని, వర్తక సాధనమునగాని ధనమును 
నంపాదించువారి సంఖ్య స్వల్పమయ్యెను. జమిోాందారులు 
స్వేచ్చానుసారముగ సుంకములను విధించుటచేత వ రక 
వ్యాపారముల శక్కు.వ యవకాశము వతేకుండెను, అచ్చ 
టచ్చట కొన్ని వట్టణము లుండిన మాట జా న్రవమే కాని, 
వానిలోని [పజలలో చాల భాగము వ్యవసాయము మోద'సనే 
'ఆధారవడి యుండిరి, వాసిలోని వర్తకులు, నేత మొదలగు 
చేతివనులను చేయుచుండినవారు గణములుగ (Guilds) నేర (డి 
"వారివారి వృత్తులకు సంబంధించిన చట్టము ల నేకములనుచేసి, 
ఇతేర పట్టణములలోని వారిని విదేశీయులు? భావించి వారి 
మూలమున _ పోటీలేకుండునట్లు వట్టణములను పాలించు 
చుండిరి, కనుక ఏ ఏ వట్టణమున "కా పట్టణమే వర్తక శేందమై 
ఇతర వట్టణములతో గాసి, "జేళమంతటితో గాని సంబంధము 
విస్తారము లేనిదిగ నుండెను. ఇదంతయు భారీ వదతిని 
చాహుళ్యముగ పరిశ్రమల నడువ వీలుకానట్లు చేసేను 
"దేశము లన్ని టియందును దారిధ్యము తాండవమాడు 
చుండుటచే సుఖముగ జీవించుట కష్ట సాధ్య మయ్యెను. 
రోవము౯ సామాొజ్యముతో పాటు రోవుక౯ా విదాాశాలలు 
కూడ నళించుటచేత మతబోధచేయువారు తప్ప తక్కిన 
వారెవ్వరు విద్య నేవ్చకొనుట కవకాశము అదయ్యాను. విరు 
నేవ్చికొన్న విద్యకూడ మిక్కిలి నంకుచితమై 'మత' (గంథములు 
కొన్నిటిని వల్లి ంచుటతో పూ _రియగుచుండెను, మతమునకు 


ఆధునికయుగము 7 


సంబంధించని విద్యలు విద్యలు కావను భావము వ్యాపించెను, 
మఠాధిపతులు, వారి అనుచరులు బోధించిన బోధ లే సరమ 
సత్యములని వ్రజలు శ్రావించుచుండిరి, మూఢనిశ్యానములు 
.వ్య)బలియుం డెను. స్యతం|త్రముగ ఆలోచించి సత్యమును 
తెలిసికొను ఇచ్చ యెవరికి లేదయ్యెను. పుక్కి-డి పురాణ 
ములు, నబబు సందర్భములు లేని కథలు గాథలు పరమనత్య 
ములుగ వరిగణింపబడుచుం డెను, ఇట్టి రాజకీయ ఆరిక 
వైజ్ఞానిక వ రిస్టితులలో యూరపుఖండవాసు లెన్నటినై న 
ము మరా లరను నమక మెవ్యరికీ కూడ లేకుండెను. 

అందుచేతనే పదమూడు, వదునాల్లవశ తా బ్రములలో తూర్పు 
యూరపు బేశములు మంగోలుల 'వశమయ్యను. వదునై దవ 
శ తాబ్బమున తురకలు అగ్నేయభాగపు చేశములను క 
తుదకు 145కి లో (వఖ్యాతిగాంచిన "కాన్‌ స్థాంటినోపిల్‌ 
నగరమును వశసపరచుకొొనిరి. పరిపాలనా జా. మట 

సై నిక శిక్షణమందును, యుద్ద రంగ మటల వ్యూహాములు 
పన్ను టయందును, శ్మతువినాశనమున కై ఉవ యోగింవబడిన 
"ఆయుధ సామ[గియందును ఆశియాఖండమునుండి వచ్చి 
యూరపు ఖండవాసులను జయించిన వాడు ఉత్క ృష్టులుగ 
నుండిరి. కనుక మంగోలులయొక యు, తురకలయొక్కయు 
సా మాజ్యము యూరపుఖండమునం దంతేట వ్యాపించు 
'సూచనలుండెనేగాని, యూర ఫుఖండవాసుల పాాబల్యవు 
1వవంచమందంతట వ్యాపించు చిహ్నాములేవియు వదునై దవ 
ధ్‌ తాబ్బపువముధ్యభాగ మువరకు కనుపించ వయ్యెను, 


ర పాళా ఏళ్యుల వద్ధి తృయములు 


కాని క్రమముగ యూరపుఖండములోని రాజకీయా 
ఆర్జి క సాంఘీక పరిస్థితులు మారెను, అచ్చటి విజ్ఞానము 
వృద్ధిగాం చెను, ఇతరఖండములలోనివారికి తెలియని యుద్ద 
సాధనములు కొన్నిటిని వారు కొ) త్తగ కనివెట్టగ లవారెరి.. 
బ్రతరవిధములగు అనుకూలము లనేకములు క. వి. 1500 
నాటికి వారి శేర్పణెను. అందుచేత కొంతకాలమునకు వారి 
పా/బల్యము ఖండాంతరములలోనికి వ్యాపించెను, 


క్ర, వె. 1500 నాటికి యూరపుఖండమున కలిగిన 
మాద్ప్చలలో కొన్ని (వధానముగ గమనింవదగియున్న ని.. 
అట్లాంటిక్‌ మహానము[ దము నానుకొని యుండు లంగ ౦డు, 
(ఫొన్‌ సు, స్పెయిన్‌ , వోద్బగల్‌ దేశములలో బలవంతులును, 
నిరంకుశులును అగు రాజులు సింహాననాధిన్ట్‌తు లై రి, క. జె 
1485 మ-దలు కీ), నె. 1608 వరకు ఇంగ్ల ండును పాలించిన 
టూ్యడర్‌ వంశపు రాజు లిట్టివారు. వ్‌్రర్ర ఫ్యూడల్‌ భూస్వా 
ముల నణచి, వారిభూములను వశవరచుకొని, వానిలో కొంత 
భాగమును తమ అనుచరులకు వంచిపెట్టిరి.  |ప్రజలయొద్ద 
నుండి వన్ను లమూలమునను, విరాళముల వేదనను ధనమును: 
సంపాదించి కూడబెట్టి. నౌాశాదళమును వృద్దిజేసి, "దేశ 
మునకు శత్రుభయము లేనట్లు చేసిరి, అదివరకు మతవిషయ. 
ములలో అధికారము వహించియుండిన ర ంపట్టణ వీరాధిపతి. 
యగు పోపుయొక్క_ అధికారమును తొలగదో సి, తామే 
మతవీశాధివతులై రి. వర్తక వ్యాపారముల వ్యా క్తికి ఆటంక 
ములు కలిగించుచుండిన పట్టణ గణముల (Guilds) . అధికార 


ఆధునికయుగ ము 9 


మును తగ్గించి బాహుళ్యముగ వ్యాపారముచేయు మధ్య 
వర్లమువారి ఆనుకూల్యమును నంపాదించిరి ఈకారణము 
లన్నిటి మూలమున వీరిని అడ్డగ ల (పత్యర్ధులు డేశములో 
"లేకపోయిరి, అధికారమంతయు వీరిలో కేంద్రీకృతమయ్యెను, 
ఇచవిధముగ (ఫాన్‌ సు, స్పెయిన్‌ , వోద్చుగల్‌ "దేశములందు 
కూడ పదునార వశ తాబ్దపు (పథమభాగము నాటికి నిరం 
కుశులు పృభునులై రి, ఏరకూూడ రాజుల గెదిరించు భూస్యా 
ముల నణచిరి ; తమతో అధికారమునకె పోటీచేయుచుండిన 
పోపుల అధికారమును తగ్జించిరి. ఈ విధముగ నిరంకుశ 
వృభుత్ణము సావితమైన కారణమున ఏరు (క్రమ క్రమముగ 
విచేశములందునూడ రాజ్యములను నంపాదించగల వా లెరి, 


ఈ నాలుగు "దేశములలో కీ), వె. 1500 నాటినుండి 
మరియొక మార్చుకూడ కలిగెను. (వజలలో జాతీయ 
భావము వృద్లిగాంచుటయ ఈ మార్చు. అంతకుపూర్వము 
ఫాన్‌ సులోని (వజలు వారివారి మండలములపై ఎక్కువ 
అభిమానము కలవారుగ నుండిరి, స్పెయిన్‌ మొదలగు దశ 
ములలోని వారుకూడ ఇట్టి విసియందే యుండిరి, కాని 
కొన్ని వరిసితుల మూలమున వారిలో నంకుచితమైన మండ 
లాభిమానము నించి విశాలమగు జాతీయభావము వృద్ధిగాం 
చెను. నూరు నంవత్పరముల కాలము (1887-1458) 
(ఫాన్‌ సులోని వ9జలు ఇంగ్లీషు వారితో యుద్ధము చేయ 
వలసినవారై రి. ఆ కాలములో వారియందు జాతీయభానము 
పృద్ధిగాం చెను. అబేనిధముగ స్పెయినువారు, పోద్బుగల్‌ 


30 పాశ్చాత్యుల వృద్ది తషయములు 


వారు అనేకనంవత్పరములకెలము వారిపై ' అధికారము 
వహింఛియుండిన  మహావ్నుదీయులతో పోరవలసి వచ్చిన 
కారణమున వారిలోకూడ జాతీయభావము ' వృద్దిగాం చెను, 
వారిలో వారికి కొన్ని ఛేదములుండినను వారందరికి మహానమ్మ 
దీయులు శతువులుగ నుండిరి, వారందరుకలసి మహామ 

దీయుల వె వె యుద్ధము చేసిరి ఒక యుద్ధరంగమున అనేక 
నంవత్సరములు కలిసి యుదము సాగించినవారిలో జాతీయ 
భావము వృదిగాంచుట నహాజము, ఇట్టి సందర్భములు 
మరికొన్ని ఏర్పడుటవలన ఇంగ్లీ షం (పజలలోకూడ జాతీయ 
భావము కంగా: క భావమును మరింత అధికము 
చేయుటకు నిరంకుశులగు రాజులు పాటువడిరి.  అంతఃకలపహా 
ములు వేనివారును, ఐకమత్యము గలవారును (వజలుగ నుం 
డుట రాజుల శెవ్వుడును లాభకరమగును, అట్టివారి నహాోయ 
మున విదేశములను జయించుట సులభతరమగును. కనుక 
క్ర), వె. 1500 తరాంత నీ దేశములను పాలించిన రాజులు 
నిరంకుశులగుట యెగాక జాత్యభిమాన పూరితులగు (పజల 
అధికారమును వహించువారై రి, [క్‌ మ్మ కమముగ వారి 
(పాబల్యము వ్యా_ప్రిగాంచుట కిదియొక కారణమయ్యెను., 


మరియొక విషయముకూడ నీనందర్భమున గమనింవ 
 దగియున్నది, జాతీయాభిమానముతోకూడిన (పజలను నిరం 
కుశముగ పాలింవగల రాజులులేని యూరపుఖండబేశములు 
చాలకాలమువఠకు _ 'వెనుకబడియుంజెను. జర్మనీ, ఇటలీ 
' చేశములిట్టివి కొన్ని కారణముల .మూలమున జర్మనీ దేశ 


ఆధునికయుగము 


యంతయు ఒక రాజుయొక్క. పరిపాలనములోసనైక్లి రాజాల : 
చయ్యెను. ఇటలీకూడ అట్టిస్టి గితియందే ఉండవలసీపిన్యానో 
సుమాదు అయిదువందల చిన్నచిన్న సంస్థానాధీశులు జర బ్‌ 
లోనుండిరి, (క్రీ, వె. 1871 వరకు జర్శనీయందు శేంద 
(వభుత్వ మొకటి ఏర్పడినదికాదు. వటలీలోకూడ కీ, నె, 

1871 లోనే శేంద్రవభుత్వ మేర్చడెను. అందుచేత రాజకీయ 
ముగ ఈ రెండు దేశములు ఇటీవలవరకు మిక్కిలి వెనుకబడి 
యుండెను. అందుచేతనే అవి పాశ్చాత్య (వాబల్యవ్యా ప్తి ప్రిలో 
ఇటీవలవరకు పాలూన లేకపోయెను, పంలేగాక ఇరుగుపారుగున 

నుండు (ఫాన్‌ సు, స్పెయిన్‌ మొదలై న "దేశములను పాలించు 
చుండిన నిరంకుశుల దండయాతల కవి గురియగుచువచ్చెను, 


[క్రీ "వె. 1500 తర్వాత నిరంకుశ వభుత్వ్యలాభమును 
'నంపాదించిన యూర పుఖండ రాజ్యములలో వురిరెండు పెర్టాన 
దగియున్నవి. వానిలో రవియాఒకటి ; ఆస్ట్రియా రెండవది. 
రపియాయొక్కం (పాబల్యము చాలవరకు ఉత్తర అశియాలో 
వ్యాపించెను, ఆస్టి)యా|ప్రాబల్యము యూరపుఖండ మందలి 
మరికొన్ని చేశములమై వ్యాపించెను, కనుక మొ_త్తముమోాద 
'_ గమనింపవదగిన విశేషమేదియా మనకు స్పష్టమగుచున్నది : 
నై 'జాతీయభావము, నిరంకుళ ప్రభత్యముగల చేశములు ముందుకు 
* రాగలవయ్యెను. తక్కినవి వెనుకబడియుండుటయో, లేక 
న ముందుకువచ్చినవానికి వశమైవోవుట యో జరిగెను, 


| యూర పుఖండవాసుల (పాబల్యము (న, వె. 1500 
స తర్వాత ఖండాంతరములందు వ్యా _ప్రిగాంచుటలో నిరంకు 


12 పాశ్చాత్యుల సడ తృయనములు 


శములగు జాతీయ (వభుత్వములు నై సాపితమగుటయేగాక మరి. 
కొని మూర్పులు కూడ శొరణముల య్యెను, ప్‌రు వదునై దవ 
శతాబ్బమున తుపాకిమందును చేయుట నేద్బ్చకొనిం, 'యుద్ల 
విధానములో దినిమూలమున నొప్ప విన్లవము నంభవించెను. 
అదివరకు ఉప యోగములోనుండిన ఆయుధము లేవియు తుపా 
కీల దెబ్బకు నిలబడ డ లేనివయ్యెను, ఇ మై యూర పుఖండపువారు. 
నముద యాన సాధనము లనేకములను [కొత్త తగ కని చెట్టిరి. 
విశాలములగు ఓడలను నిరించుటయేగాక, దిక్పూచి మొద 
లెన యం[త్రము లనేకములను వారు నిర్శించిరి. శతు 
వినాశమందును, సాధి కారస్థావన మందును ఇట్టి క్రొ త్తసాధ. 
నములు వారి కెంణో ఆవక రించెను, దీనికితోడు క) 
1500 తర్వాత వారిలో సాహానము, స్వాతం త్ర్యాథీలామ, 
వృష్టిగాంచమ్‌. [(వమాదము లెన్ని యున్నను లత్యు వెట్ట వెట్లక 
దూర దేశములకు వెళ్ళుటయందును, వాన షతురటు 
యందును అత్యం తాన కిగలవా రనేకులు బయలుచేరిరి. 
కొలంబస్‌, వాస్కోడిగావూ మొదలగువారు చూవీన మార్చ 
ములో అనేకులు నడువసాగిరి, క త చైతన్యము సరత! 
పుట్టి వడం ఇన్ని అనుకూల పరిస్థి తు లేర్పడుట చేత 
క్రీ వె 1500 తర్వాత యూరపు తంల వ)వంచ. 
మం షక వారి ఆ్రాబల్యనును సావించగలవాశై రి, 


2 
స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశముల [సాబల్యము 





పాశ్చాత్యుల (పాబల్యమునకు పునాదుల వేసినవారు: 
“స్పెయిన్‌ పోర్చుగల్‌ -దేశములవారు, స్పెయిన్‌ రాజుయొక్క 
ఉద్యోగ మందుండిన కొలంబన్‌ అమెరికాఖండమును కనుగొను 
ఈుయు, వోర్చుగల్‌ రాజుయొక్క ఉదొశోగమందుండిన వాస్తోడి 
గామా ఇండియాకు (కొత్త త్రమార్లమును కనుగొనుటయు దీనికి 
"కారణము, వెదేశపువారు కనుగానిన మార్షమున వారుతప్ప 
వారిఅనుమతి'లేక మరియెవ్యఠరును నడువరాదన్న నంవదా 
యము అకాలపు యూరోవీయనులలో నున్నందున -ఈ రెండు 
"దెశములవారు మాత మే ఆ(క్రొ తృమార్లముల. నువ రరాగింవ 
గలవానైరి. ఇదిగాక వీరిలో వీరికి న్పర్షలురాకుండుటకై 
అప్పటి కై ) స్తవమత గురువగు వోపు యూగపుఖండమున 
కావలనున్న (పవంచమును రెండుభాగ ములుగ జేసి వశ్చిమ 
భాగము స్పెయిన్‌ వారును, తూద్చుభాగమును వోర్చుగల్‌ 


14 పాశ్చాత్యుల వృద్ధి క్షయములు 


వారును వశవరచుకొనున శ్రేర్పర చెను. ఈ రెండుకారణములా 
వలన ఆఫ్రికా ఆశియాఖండములలో పోర్చుగీసువారును, 
అమెరికాఖండములో స్పెయిన్‌ వారును జో క్యము కలిగించు 
కొసిరి, వ _ర్హక వ్యాపారముల మూలమున లాభమును నంపా 

దించుట వారి ప్రధానోచ్రేశమైనను ఈ ఖండములలోనివారిని 
"కై) స్త్రవమతములోనికి మార్చు ఉన్దేశముతోకూడ ఏ రచ్చ 
టికి వెళ్లి రి, 


రి, నె. 1500 పూర్ణము ఆకియా యూరపు ఖండ 
ములమధ్య జరుగుచుండిన వ్యాపారములో చాల భాగము 
మహమ్మదీయ మతావలంబకులగు అరబ్బీ నర్తకుల వశమం 
దుండెను. ఆ వర్తకమువై సుంకములను "విధించి నూర 
మధ్యమం దుండిన ఈజిప్టు మొదలగు దేశముల నేలుచుండిన 
మహామృదీయరాజులు ఎక్కువ ఆదాయమును నంపాదించు. 
చుండిరి. కాని ఇండియా మొదలగు తూదృుబేశములతో 
[కొ త్తృమార్షమున వ్యాపారము చేయుటకు పోద్బగీసువారు. 
వచ్చుట చేత మహామ్మదీయ వ ర్తకులకును, రాజులకును విస్తార 
నష్టము కలుగున న్లుర్స డెను. "అందుచేత క్స్‌ర పోద్బగీను 
వారి నడ్డగింపసాగిరి, వరిని ఓడించినగాని తవు యు'దైశములు. 
కొనసాగ జాలవని పోర్చుగీసువారు (గి పొంచి, అందు. సర 
(వయత్నములగావించి, తుదకు క్రి, చె. 1509 లో మన చేశప్చు: 
పశ్చివుతీరమందుండు డయ్యూ దీగవనమివమున _ జరిగిన 
నౌకాయుద్ధములో శత్రువులను పూర్తిగ నోడించి గొప్ప విజ 
యమును సాధించిరి, పోప్పుగీసువారి ఓ ఓడలు గొవృవగుటయు, 


స్పెయిన్‌, పోర్చుగల్‌ "దేళముల (ప్రాబల్య ము 15 


వేగముగ - ప్రయాణము  చేయగలుగుటయు, వారియొ 
తుపాకి . బల, మధికముగ. నుండుటయు వారి విజయమునకు. 
కారణములయ్యెను. _పోద్బగల్‌నుండి ఆఫ్రికా ఖండము: 
మోదుగను, హిందూమహానము దము మోదుగను ఇండి 
యాను, ఇండియాకు తూద్ప్చననుండు ేశములను చేరుటలో 
మార్లమం దచ్చటచ్చట కొన్ని కీలక (వ దేశములను నంపా 
దించుట పోద్బగీసుపారి కత్యవనరమయ్యును. ఈ అవసరము 
తీరుటకై. వారు అల్బూకర్క్‌_. అనువాని - నాయకత్యమున. 
ర, వె. 1508-1515 మధ్యన నౌకాదళమును సమకూర్చు 
క్‌ శత్రువు లనేకయుదముల నోడించి, గోవాపట్టణమును 
వశవరచుకొొని, పోర్చుగీసు సాగర స్మామాజ్యమునకు దానిని 
రాజధానిగ బేసి, తర్యాత సుమా(శా, జావా మొదలగు తూరు, 
ద్యివముల వై వె దండే ర్తి, కీలక శేవుపట్టణములలో నొకటియగు 
మలాశకాను స్వాధీనసర చుకొని, ఇరుగు పొరుగునందుండిన. 
ఇండోచె నా రాజులతో. మె(తిని నంపాొదించి, తర్వాత 
త మదిరించిన టర్కీ. పర్షియా దేశములవారిసె వై బడి, వర్షి 
యన్‌ సింధు కాఖలోని అర్మజ్‌ వట్ట వటణమును తగి సికొన, అయిద్‌. 
సంవత్సరములలో అరబ్బీల వతిభను నాశముగావించి, డాని 
స్థానమున పోద్బుగీసు (పొబల్యమును హీందూ మహానము[ద 
ఫ్రీ మందంతట స్థాపించిరి, వర్తకము నిలబడుటకు కావలసిన. 
“రేవు పట్టణములను వళవరచుకొనుటయే అల్బూకర్కు- ఉధ్ధే 
శము, "దేశముల లోవలికి (వవేశించి భూసామాజ్య మును, 
నంపాదించుట కిత డిష్టవడిన వాడు కాడు, ఇతని తర్వాత, 


అధికారములోనికి వచ్చినవారు కూడ సీ వద్ధతినే అనుసరించి, 


16 పాళ్చాత్యుల మ క్షయములు. 


సింహళ ద్యివములో “కొంత భాగమును వళవరచుకొనిరి, 
వారి వ్యాపారము చెనా, జపాకా ేశములనరకు వ్యావిం 
చెను, కాని వీరి (పాబల్యము వంద నంవత్పరముల కంకు 
చెక్కు_వగ నిలబడినదికాను, పోరు గల్‌ మిక్కి-లి చిన్న 
"దేశము. అందులోని జనసంఖ్య వదునైదు అతులు 
వమూాతమే. అట్టి స్థితిలో వారి (పాబల్యమును నిలబెట్టు 
కొనుటకు ఆ గొప్ప నౌకాదళములను, సె నై న్యములను 
నమకూర్చుకొనుట వారికి సాధ్యము "కాద యును. వారు, తాము 
నశవరచుకొనిన గోవా మొదలగు వట్టణములలోని (స్ర్రీలను 
ఏవాహామాడి, దానిమూలమున కలిగిన నంతతితో తమ అధి 
కారమును నరు (పయత్నించిరి గాని అది నఫలము 
కాకపోయిన. మ కతాంతరులను వైన్స్‌ సవల గానించుటలో 
వారు కొంత ( "ర్యమును (పదర్శించిరి, అందుచేత తూర్పు 
దేశములలోని (వజలు వారిని See ఇదిగాక 
క). వె. 1580 లో పోద్బగల్‌,” స్పెయిలా రాజుల వశము 
లోనికి వచ్చెను, అందుచేత కూడ పోర్పుగీసువారి క నేక 
కష్టములు నంభవించెను, తుదకు |క్రీ, వె. 1600 నాటికి వారు 


తక్కిన యూరోవీయనుల పోటీకి నిలబడ తేక వారి సామాజ్య 
మును కోల్యోయిరి, 


పోర్చుగీసువారు. ఆశియాఖండమునకు వచ్చినట్లు 
'న్పెయికొవారు అమెరికా ఖండములోని మధ్య దకీణ భాగ 
ములకు వెళ్ళిరి, అప్పటి కా [పాంచ ములలో కొన్ని నాగరికత 
"గాంచిన రాజ్యము లుండినను, మొ త్రముమోద (వజలలో 
నా లభాగము అనాగరికులై యుండిరి. ఖండము విశాల 


స్పెయిన్‌ , పోర్చుగల్‌ దేశముల (పాబల్యము JT 


మెనదై నను అందలి జననంఖ్య మిక్కిలి స్యల్బ్పముగ నుండెను, 
నాగరికత గాంచిన రాజ్వములలో మెక్సికో దేశములోని 
అజైక్‌ (Aztec) రాజ్యము, చెరుచేశములోని ఇంకా (1625) 
రాజ్యము వృసిద్దిగాంచి యుండెను, రాతి కట్టడములను, 
రోడ్లను, జలాధారములను నిర్మించుటయందు అచ్చటివా 
"రెక్కువ నేర్చుచూపియుండిరి, బట్టలు నేయుటయందును, 
గనులలో వనిచేసి వెండిబంగారములను పైకి తీయుట 
యందును, వ్యవసాయము చేయుటయందును 'వారు కుశలు ల 
యుండిరి, నతు త శాస్త్రము, గణిత శాన్ర్రము, చితలివి, 
వా నెరిగి యుండిరి, కాని వారి మతము శిత్రైస బ్రతి మిక్కిలి 
'శూరములగు ఆచారములతో కూడియుంజెను, ఇనువ 
సామానులు, తుపాకీమందు, తుపాకులు, పెంపుడు జంతు 
వులు వారికి (కొత్త, ఇట్టివారివై స్పెయిక్వారు దండె త్రి, 
వారిలోని వరస్పర భేదముల నాధారముచేసికొని, నంల్ప 
నై న్యములతో సునాయాసముగ (క్రీ, వె. 1519 లో మెక్సికో 
పట్టణమును వశవరచుకొని, తవువై  కిరుగుబాటుచేసిన 
'వముఖులను చిత్రవధ గావించి (క్రీ, వె, 1521 నాటికి 
అజ్జెక్‌ రాజ్యము నంతను జయించిరి, ఈ వనిని సాధించిన 
వాడు కార్టెజ్‌ (Cortez) అను "స్పెయి౯ నాయకుడు. అటు 
తర్వాత వది సంవత్సరములకు ఫిజిరో (Pizarro) అను మీ 
యొక స్పెయి౯్‌ పరుడు దశ్నీణ అమెరికాలోని ఇంకా రాజుల 
నోడించి వెరూచేశమును వశవరచుకొనెను, ఈ విధముగ 
(ప్రారంభమైన అమెరికాలోని సెయిల్‌ సామాజ్యము [కమ 
(క మముగ నుధ్య దశ్నీణ అమెరికాలో వ్యాపించెను, Ut వె, 
2 


18 . పాశ్చాత్యుల న్నది తృయములు 


1550 నాటికి (బెజిల్‌ "దేశము తవ్ప తక్కిన భాగమంతయు. 
న్పెయికారి పాలనలోనికి వచ్చెను.  (బెజిల్‌ దేశమును. 
వోర్చుగల్‌ వారు జయించి పాలించిరి, కొలంబస్‌ అమెరికా 
ఖండమును కని వెట్టిన తర్యాత అరువది సంవత్సరములు 
దాటకపూర్వ మే మధ్య దతీణ అమెరికాలలో యూరపు 
ఖండవాసుల (పాబల్యము స్థి సిరప డెను, 


తాము జయించిన (సదేశములలో నస్పెయినువారు. 
తమ -జేశములోని వట్టణములవంటి వట్టణములను, భవనము 
అను చర్చలను, పాఠశాలలను నిర్మాణము గావించిరి. ఈ 
(వచేశములను పాలీంచుటకు స్పెయిన్‌" నుండి వచ్చిన ఆద 
లలో కొొందటు వ ర్త వ్యాపారములనై వచ్చిన తదిత్ర 
రులలో కొందజు అచ్చటనే స్థ సిరనివానముల నేర్చరచుకొనిరి. 
పీరితో CE ఏక్కువగ రానికొరణమున వీళ్లు 
అమెరికా న్ర్రీలతో కాపురము చేయవలసిన వా ౩5. ఈ 
రెండు జూతుల మధ్య వివాహనం బంధము లేర్చడి కాల (క్రమ 
మున స దశ్నీణ అమెరికాలలో మి శవుజూతి బృద్దిగాం 
చెను. (వ్ర స్తుత మిచ్చటనున్న పదికోట్ల జనము ఇట్టి మిశ్రమ 
జాతికి నంబంధించినవాశే. ఫీఠందటు స్పెయినుభావను. 
మాటలాడుచున్నా రు, (బెజిల్‌ చేశములోనివారు మాత్రము 
పోవ్చగీసుభావను మాటలాడెదరు, అమెరికా ఖండవాసులను 
కస్త సవ మతావ లంబకులుగ . చేయుటయందు “స్పెయిన్‌ 
ఫాదీరీలు ఎక్కువ 'శద్గ వహించిరి, గ్రమ క్రమముగ వారందణజు' 
'క 9 నవుతైరి. వారి యువయోగార్థము ' (వతివట్టణములో 


"న్పెయిన్‌ , పోర్చుగల్‌ దేశముల (పొబల్య ము 19 


అధమవకుము ఒక చర్చి, ఒక వె ద్యశాల, ఒక పాఠశాల 
సావింపబడుట మామూలయ్యెను, వై స్తవ మతవ్యా ప్రీ 
చూలమున అంతకు పూరంముండిన మతములు మాత్రమే 
"కాక, ఆ మతములతో నన్నిహిత సంబంధముగల (పాచీన 
అమెరిక౯ా నాగరికతలు కూడ  నళించెను, న్పెయిన్‌వారి 
'స్మామాజాధి కార (పారంభదశలో వళ్సి ముఇండియా ద్యీవము 
అందును (West 106165) తదితర్మ పదేశములందును ఈరిడిన 
అమెరికన్‌ లు అనేక కష్టములకు పాళలైరి, వారిచేత శక్తికి 
మించివనిచేయించుట స్పెయిన్‌ అధికారులకు మామూ 
లయ్యెను, ఆకారణమున వారిలో కొన్నికులములవారు, తెగల 
బారు నిర్ఫూలితు “తరి, వారిస్థానమున వనిచేయుటకు ఆ ఫికా 
కుండమునుండి సీ గోలను బానినలుగ వేసి, తెచ్చుట స్పెయిన్‌ 
"వారి కవనరమయ్యెను. .. అదికూడ వారిరాజ్యవరిపాలన 
లోవములోనొకటి, ఇట్టి లోవము, లనేకములుండినను 
"మొ_త్తముమోద వల, ఖండపునాగరిక తా సం 
(వవంచనుందు వ్యావించుటలో స్పెయిన్‌" పోర్చుగీసువారు 
చేసినసేవ అపారమని గుర్తించుట అవసరము, మధ్యదతే.౯ణ 
అమెరికాలు. పాళ్చాత్యనాగ రిక పవంచములో  కలిసిపోవుట 
కిదియే కాఠణము. ఇదిగాక భిన్నజాతుల 'వారు' వరస్సరము 
“వివాహము చేసికొనుట నింద్యాణారము కాదని దత. 
అమెరికాలోని మి(శజాతి సంతతివారు రుజువు చేయగలిగిరి, 
పోద్చుగీసువారిది వ్యాపార సాస్తూజ్యము. వ్యాపారము 
'వృద్దిగాంచుటకు కావలసిన (పదేశములను 'మా(తమే వారు 
ఖండాంతరములలో సంపాదించిరి, స్పెయిన్‌ వారిసానూజ్యము 


20 పాశ్చాత్యుల స్ప తృయములు 


అమెరికాలోని చదేశములనేకములను పసిఫిక్‌ నము[దములో 
ఫిల్సీవై న్‌ ద్యివములను వారుజయించి, వానిలో తమ వలనల 
'నేర్చరుచుకొనిరి, | బెజిల్‌ దేశ ముక్క కే పోద్బగీను సామా 
జ్యములోని వలనరాష్ట్రము,. పోద్బుగీసుస్మామాజ్య స్థ సావనము 
మూలమున ఆశయా యూరపు ఖండములమధ్య "వ్యాపార 
మత్యధికమయ్యెను, పోద్బ్చుగల్‌ దేశమునకు ప్రధాన. వట్టణ 
మైన లీన్చక్‌. సవ స్తెశ్ళర్యములలో తులతూగ వ 
దయ్యెను. ఇంస్సీప షు, డచ్చి, 'ఫ్రెంచివర్త రకు లచ్చటికివచ్చి 
ఆళియాఖండపు సరకులను పోద్బగీసువారియొద్దనుండి ర్‌ 
ఉ_తత్తరయూరపు చేశములలో విక్రయించి లాభమునంపా 
దించుచుండిరి. స్పెయిన్‌ సా మాజ్య ఫలితము లంతేకంెకు 
భిన్న ములుగ నుండెను. వారు జయించిన మెక్సికో, చెరు మొద 
లగు దేశములలో వెండి బంగారము లమితముగ లభించు 
చుండెను. వారు వానిని యూర పుఖండమునకు తెచ్చి. వానితో 
తమకు కావలసిన పదార్గములనన్ని ౦టిని కొని, సుఖముగ 
జీవింపసాగిరి, దినిఫలితముగ యూరపులోని చెండి బంగారముల 
చెలామణి పదిపం, డెండు రెట్లు వృద్ధిగాంచి ధరలు వివరీతముగ 
చెరి౫ను, దీనిమూలమున సామాన్య (ప్రజలలోను కార్శికుల 
లోను కొంత అనంతృ ప్తి వీయు అందోళనయు కలిగి కొన్ని అల్లరు 
అకు తిరుగువాటులకు కారణమయ్యెను. ఇంతేకుపూఠ్యము 
భూస్వాములొక్క- రే ధనిక వర్షమున చేరియుండిరి. ఇవ్వడు 
వ _ర్తక వ్యాపారములమూలమున ధనమునునంపాదించిన సాహు 
'కారీవర్షము (పాధాన్యముగాంచ సాగెను. | పతిదేశమందును 
వారిపలుకుబడి వృద్ధియగు అవకాశము లేర్చడెను, దీనితో 


స్పెయిన్‌ , పోర్చుగల్‌ దేశముల (పాబల్య ము ళ్‌. 


పాటు ఆశియానుండియు అమెరికానుండియు అనేకవడారము 
లెక్కు_వగ యూరపు ఖండమునకు వచ్చుట చేత న 
ననుభవఏించు అలవాటు అచ్చటివారిలో వ్యావిం చెను. 
పంచదార, (పర్తిబట్టలు, పట్టుబట్టలు, సుగంధ|దవ్యములు, 
రంగులు, లోహాపుసామానులు, దంతపుసామానులు, బెపుధ 
ములు పూర్ణముకంశు నిష్పుడధికముగ వాడుకలోనికివ చ్చెను. 
పాగాకు, తేయాకు, "కాఫీ, బంగాళెదుంవలు, నివు, నారింజ, 
అరటి, అనాన మొదలగువానికి యూరోపియను లనేకు లల 
వాటువడిరి, ఇట్టివదార్థములు లేనియెడల సుఖముగ జీనించుట 
సాధ్యముకాదన్న భావము వ్యాపించ సాగెను, అన్ని వర్ణము 
లలో నుఖముగ జీవించుట శెక్కు_వ అవకాశము లేర్పడెను, 
ఇదంతయు స్పెయిన్‌ పోర్చుగల్‌ "చేశములవారి యాజమాన్య 
మున యూరోపియన్‌ ల (పాబల్యము ఖండాంతరములలో 
వ్యాపించుటవలన కలిగిన ఫలితములు, 

వర్తక వ్యాపారములు వృద్దిగాంచుటతప్ప పోర్చుగీసు 
వారు ఆశియాకు వచ్చుటవలన ఆశియాఖండవాసులలో 
గొవృమాద్చ లేవియు కలుగలేదు. యుద్ధవిద్యలయందు 
ఆశియావహారిక ౦కు పోర్చుగీసువాలెక్కువ నేర్పరులుగ నుండిశే 
గాని తక్కిన విషయములందు వారియొద్ద నుండి నేద్చుకొనదగిన 
విశేషము ేనియు ఆశియాఖండనాసులకు కనుపించ లేదు, 
నాగరికతయందును విజానముందును వారు పోద్చుగీసువారి 
కంటె ఉత్తములుగ నుండిరి. కాని స్పెయిక్వారి మూల 
మున మధ్య దవీణ అమెరికాలలో (గహీంపదగిన మార్పు 
లనేకములు కలిగెను, అక్క_డివారు ఎక్కువ నాగరికత కల 


22 పాశ్చాత్యుల వృ వ్‌ తుయనులు 


వారు కాక పోనుటయు, విద్యలన్నిటియందు వారు హీనదశలో 
నుండుటయు దీనికి కారణము, స్పెయిల్‌ వారి కృషిమూల 
మున అమెరికా దేశములకు 'గుజ్ణములు, వశువులు, గాడిదలు, 
పందులు, గొట్లెలు: కోళ్లు మొదలగునవి లీసికొని పోబడెను, 
నిము, నారింజ, (చాత, నారదినుసు లనేకములు, పట్టు, 
పట్టుపురుగులు, పంచదార, శకౌఫీ, ఏీలినుందు, ఇనుము 
ముదలె నవాని ఉవయోగములను వారు అవమురికావారికి. 
నేర్చిరి, ఇదే విధము నారు అనేక వరి శ్రమలను కళలను 
అచ్చట (పవేశ పెట్టిరి. నై _స్త్వవమత వీచాంతములను ఇతర 
యూరపుఖండపు శాశ్ర్రృములను వారచ్చట (నచారము 
చేసిరి, కనుక స్పెయిక వారు అమరికాలో కలిగించినంత, 
మార్పును పోద్బగీసువారు ఆశియాఖండములో కలిగించుట 
కనకాశము తేక పోయెను, 


శ్రీ వె. 1600 నాటికి పోర్చుగీసువారి (ప్రతిభ తగ్గాను, 
స్పెయికారి (పతిభ విస్తారము తగ్గక పోయినను, అప్పటినుండి 
వృద్ధిగాంచు అవకాశములు దానికి లేకపోయెను. ఇట్టి, పరి 
స్టితు లేర్చడుటకు బంగీ షంవారి యొక్కయు. డచ్చివారి 
యుక్క-యు, (ఫించివారియొక,-యు పోటీకి. ఈ ెండుబేశ' 
ములవారు నిలబడకపోవుటయే (వధానకారణము. ఏరిమధ్య 
పోటీ అధికమగుటకు క్రై _స్రవమతీములో పదునారవ శతాబ్ద 
పథమార్థభాగమున కలిగిన ఏిస్ల వము ముఖ్య హేతువులలో. 
నొకటి యగుటచేత * దాని స్వరూపవివరణ మవనర మగు 
చున్నది. వ. 


3 
పర ర 
ap) 





మానవునిజీవిత విధానముందు కలుగు విపరీతమైన 
మార్పునకు విప్థవనునిపేరు. వదునారవ శతాబ్దపు పూర్వార్థ 
మున నిట్టి విప్ప ద వము x క) స్వవమత మందుకలీ ను. ణచాసి 
స్వరూవమును  గ్రహించుటకుపూర్యము మతమునకుగ లకొన్ని ' 
(వధానలవ.ణముల చేర్కొ_నుట అవనరము, గొప్ప మతము 
అలో నొక్కొ-క్క-దానికి ఏవియో కొన్ని (వమాణ్మగ్రంథము 
లున్నవి. హందూముతమునకు వేదములు, భగవద్దీత మొద 
ఆగునవి (వపమాణగంథములై నట్టు: త్‌ స్వవమతమునకు బై. విలు 
(వమాణ[గంథము,. కాని ఇట్టి గంథములలోని విషయములను 
గురించి ఆయావమతముల ననుసరించువారికి సం దేహాములు, 
అనుసూనములు, వాదోవవాదములు ' కలుగుచుండుట సహా 
జము, అట్ట వాదోవవాదములను తీర్చగల అధికారులు (పతి 
ముతమందు. కొందటున్నారు. వీఠాధివతులట్టివారు. వదునారవ 


లశ పాశ్చాత్యుల మన క్షయములు 


శ తాబ్దమువరకు క్రైస్తవులకు రోమ్‌పట్టణపీఠము నధిఫ్టించిన 
“పోపు *” అధికారిగనుండెను, అతడును, అతడునియమించిన 
ఇతర ఉద్యోగులును [(వజలకు కలిగిన నంచేపూములను తీర్చుచు 
[వమాణ[గంథములకు వ్యాఖ్యానము చేయుచుండిరి. వీరం 
దబు పురోహీ తవర్షమునకు 'చెందిన అధికారులు (Priests), 
ఇట్టి వర్ల మొకటి యుండుట (వతిమతమున కొక లతుణము, వ్రది 

గాక ప్రతి మతమందు భగవంతుడు, సర్గము, నరకము, 
ఆత్న మొదలగు వరోతవిషయములగురించి సిదాంతేములు 
కొన్ని కలవు, (వమాణ|గంథములతో పాటు ఇటీ సిదాంత 
ములను సమ్ముట ఆయామతముల ననునరించువారికి సహా 
జము, ఇది మతమునకు మూడవలతుణము, ఇళ్లు భగవంతుని 
కటాతము పొందుటకును, నరకవాధను తప్పించుకొనుటకును, 
న్వర్ష సౌఖ్యము ననుభవీంచుటకును (వతివముతములో కొన్ని 
సాధనములు (వళంసింవ బడియున్నవి, తేవస్సు, (నతేములు, 
(ప్రార్థన, పుణ్యమే త్రములకు యాతలు, మొదలై నవి ఇట్ట 
సాధనములు. (వతిమతము కొద్దిగనో గొవ్చగానో ఇట్టిచాహ్య 
కర్ష్యల (వాధాన్యమును గు గించి యున్నది. కర్న లనవనరను 
లని బోధించు మతములు లేవు, మతమున కిది నాల్లవలతేణము. 
ఈ నాలుగులకుణములలో కొన్ని ంటియందుగాని అన్నింటి 
యందుగాని వివరీతమైన మార్చుకలిగిన యెడల గొప్ప మత 
విప్లవము సంభవించినట్లు చెప్పవచ్చును, 


అదివరకు శ్రైస్తవ మతమునకు (పధానములుగనున్న 
లతణములలో కొన్నింటియందు వదునారవ శతాబ్దమున 


మతవిప్తవము 25: 


గొవృమార్చు కలీగను. ఈమార్సు మొదటి లక్షణములో 
కలుగలేదు. పదునారవ శతాబ్బము ప. కై స్తవు 
లందణబు బె బె బిలునే (పమాణ[గంథముగ స్వీకరించి యుండిరి, 
కంప వారిలో కొందజుది మొదలు పోపుయుక్క_ ఆధివత్న 
మును నిరనీంచిరి. ఇదిగాక ఇట్టివారిలో అనేకులు వేయి 
సంవత్సరములుగ ననునరింవబడుచుండిన (వతములు; నంస్కా__ 
రములు, పూజా విధానములు మొదలగు వానిని ఖండించి, 
అట్టివి అవసరము "లేదని (వతిపాదించిరి. వీని ఫలితముగ 
"మొదటిలతుణమునగాక తక్కి.నవానిలో క్రైస్తవ మతమందు 
విన్ల వము సంభవించి క్రై _స్ప్వవులు రెండు వ్రభానశాఖలుగ విడి 
పోయిరి. (పాచీన "సం వదాయములను, వానితోపాటు 
పోపుయొక్క_ _ఆధిపత్యేమును అంగీకరించినవారు రోవు౯ 
'క్యాతలిక్‌. (Roman Catholic) శాఖవానైరి. తదితరులు 
(వాయెస్టాంటు (Protestant) శాఖవారైరి, (వౌకెస్టాంటు 
శాఖకు చెందిన వారిలో [కమ్మ్శకవుముగ ఉవశాఖల నేకములు 
బయలుబేరెను. మతేఐక్యతేకు బదులు భిన్న త్వ మేర్పడుటయె. 
వదునారవశ తాబ్దపు క్రైన్త్రవమతే నివ్రవమునకు లక్షణము, 

-ఈ విప్ప వమునకు మతనంబంధములై న విషయములు. 
మాత్రమే కారణములుకావు. వీనిలో రాజకీయ, ఆర్థిక \ 
సాంఘీక, రాజకీయ వెజ్ఞానిక కారణము లనేకములు కలిసి, 
యుండెను, వదునారవ శతాబ్ద పారంభనము నాటికి పోపులు, 
పురోహిత వర్షములో చేరినవార నేకులు భోగలాలసు లై వారి 
కాలమును ఐహీకనుఖములందును, ఏది యో ఒక నెపముబెట్టి 


96 పాళా 'ఏత్యుల కృ చయములు 


ass ధనము లాగుటయందును గడపుచుండిరి, విద్యా 
విహీనులై నవారును మంత్రవాక్యములను [క్రమముగ నుచ్చ 
రించుటకూడ కెలియనివారును మళోద్యోగ ములలో నియ 
మింపబడుచుండికి,  వుతాధికారులలో అవినీతి [(వబలెను, 
మతాధికారులు [బహ చారులుగు నుండవలెనను నంవ 
చదాయముండినను వారిలో ననేకులు దానికి విరుద్ధముగ [వవ 
_రించుచుండిరి. వోపులలోకూడ ఇట్టివారు కొందణు కలరు, 
దీనికితోడు ఏరు బ్రికరరాజులవ లె తమరాజ్యమును వృద్ధి చేసి 
కొనుటయందును, అందుకై కోటల వన్నుటయందును, 
యుద సల సాగించుటయందును ఎక్కు_వ (కద్ధ ను చూపించుచు 
వుతవివారమందును (పచారమందును నిర Se 
వహించియుండిరి. చేదలను రోగులను పోషించి రహీంచుట 
కును, ఇతర ధర కార్యముల చేయుటకును భ కులిచ్చిన 
భూములనుండి వచ్చిన ఆదాయమును మఠాధివతులు ధర 
కార్యముల క్రై ఖర్చు వెట్టక స నస్యసుఖముల క్రై న పుచ్చుచుం 
డిరి, సేతివిషయములలో తక్కినవారికి మార్ల్షదర్శులుగ నుండ 
వలసినవా రీవిధముగ నవినీతిపరులగుటచేత _పోపుయొుక్క_ 
ఆధివత్యము వై క J _స్తవ్రులలో విరోధభావము వృద్ధిగాం చెను. 


... కాని వోపులలోను, తక్కిన మతాధికారులలోను 
అవినీతి |కొ_త్తగాదు. అప్పుడప్పుడు అవినీతివరులు వారిలో 
కొంద అుండియుండిరి. కాని జనసామాన్యములో వారి 
యడల గారవభావము ఇంతకుపూ పూర్ణము మెండుగ నుండెను... 
వదునై నైదవ శతాబ్దమందుండి యూర పుఖండములోని వ్రతర 


మతవిప వము 27 
య ॥ 


పరిసరాలు మారుటచేత నీ గారవభావము తగ్గి, వారియెడల 

రోధమును వహించినవారి సంఖ్య అధికమయ్యెను. (వజలలో 

జాత్యభిమానము పుట్టిన కారణమున రోమ్‌ పట్టణవాసియగు 
పోపు పరజాలివాడనియు అతనియధికారమునకు తాము లోబడి 
యుండుట జాతిగారవమునకు భంగకరమనియు కొందరు భావిం 
చిరి. మధ్యయుగమున పోపులకు మతాధికారనుతోపాటు 
క్రై 'నృవులందజ్‌ వై కొన్ని పన్నుల విధించి వనూలుచేయుట, 
కొన్నిరకములై న నేరముల చేసినవారిని తమన్యాయ స్థానము 
లలో విచారణచేసి. శివీంచుట మొదలగు ఈ కాలము 
డెను, నిరంకుశ (వభుత్వమును స్థ సావీంవ కంకణము గట్టుకొనిన 
రాజులకీది నచ్చినది కాదు, పోపులకుండు అధికారమునంతను 
“తా మేవహించుటకు త అట్టి రాజులు వోపులవై 
విరోధమువహించుట కీనంకల్చ మే (వధా ఛానకారణము. పోపుల 
అధికారము తొలగినయడల చర్చి నశ నుందుండిన భూములు 
తమ వశమగునని వరుభావించిరి. మతాధివతులకు భూములు 
గాని ధనధాన్యములుగాని అవనరము లేదను వాదమును వీఠు 
లేవదీసి బలవరచిరి, మధ్యవర్షమునకు చెంది, ఎదియో ఒక 
విధమున ధనలాభమును నంపాదించుటయీ వరమార్థమను 
భావముతో నుండిన నూతనవ ర్రకులు రాజుల వాదమునకు 
దోహ దమునేసిరి. చర్చి వకమందుండు ధనము, భూమి చేశా 
దాయము వృద్ధియగుటలో శోడ్చడుట లేదనియు, దానిమూల 
మున సోమరితనము నృంరపగుబున్న స. అది వర్తకుల 
వశమైనయెడల వార దానిని 'వ్యాపారమందును పరిశ్రమల 
యందును వినియోగింఛి ఆదాయమును వృద్ధిచేయగలరనియు. 


28 పాశ్చాత్యుల a క్షయములు 


వీరు [పదారముచేయసాగిరి. పోపులు ఇట్టి ప్రణారమున కిష్ట- 
వడరై రి, ఇదిగాక వడ్డీవ్యాపారము, (క యవి కయములలో' 
ధర న! నధిక మెనధరలను ఏధించుట మొదలగువానిని 
పోపులు ఖండించుచుండిరి. ఇందుచేత ధనికులలో ననేకులు, 
పోపులకు విరోధులారి, కనుక అధికారకాంత ధనకాంతు 
మొదలగునవి కూడ మతేవిప్ర వమునకు కారణములయ్యెను. 


వోపులయందును మధ్యయుగ రం రకము 
లందును కరుంలయందును సదునార వశ తాబ (పారంభముగు. 
నాటికి విద్యావంతులు కొందజిలోకూడ విరోధఫావము (వబ 
"లెను. మధ్యయుగపు వండితులు నేర్చిన విద్యలకును వదు: 
నె దవశ తాబ్ద మందుండి వండితు లభిమానించిన విద్యలకును 
ఛేదమేర్పడుటయే దీనికికారణము. వదునై దవశ తాబ్లనుందుండి 
(పాచీన (గ్రీకుల (గంథములను చదువుట కటిక. పరిపాటి 
Pers అట్టివాగే వండితులని యనిపించు కొనువ్నారైె ర్‌ం, 
(గీకులు శే మ కుక న ౦చినవారు, (వతి మనుష్యుడు 
న్యయముగ నాలోచించి సత్యమును తెలిసికొనుట అవనర 
మని వారు బోధించిరి. అధికారవదవులతో కొంద అున్నంత 
మాత్రమున వారిమాటలలో ఎక్కువ సత్యమున్న దని యను. 
కొనుట పొరపాటని చారివుతము, అట్టి (గ్రంథములను. 
యూరపు ఖండములోని వండితు లెక్కు_వగ చదునుటచేత 
హేతువాదానుసారమగు అభి పాయములు (వణార ములోనిక్‌ 
వచ్చెను, దీనికితోడు [కొత్తగ కనివెట్టబడిన అచ్చుయం[తము 
మూలమున [గంథములు చౌకగ సామాన్యుల అందుపాటు- 


మతవిప వము 29 


లోనికి వచ్చెను, పూరగముక ౦కు నిపుడు పు స్తకముల 
చదువువారి సంఖ్య వృద్దిగాంచెను. కనుక నూతనాభి పాయ 
యులు పండితులలో మాత్రమేగాక సామాన్వ్యులలోకూడ 
వ్యాపించెను, ఇదిగాక (గంథక ర్హలు -జేశభాషమలలో (గ్రంథ 
ములను (వాయసాగిరి; కొందరు బై బిలును కూడ చదేశభాహపల 
లోనికి అనువదించిరి, మధ్యయుగ మున ల్యాటి౯ భావ పండిత 
భాషగను, వవ్శితమైన భాపగను వరిగణింవబడియుం డెను, 
చర్చిల యందు దానిని తప్ప మజేభాషను వాడరాదను 
నం్యవదాయముం డెను. -దేశభాపులలో గ )౦థములు బయలు 
"దేదట చేత ల్యాటి౯భామయం దిదినరకున్న గౌరవము తగ్గెను, 
అదియొక్క- కే వవితభాషయని చెప్పు చర్చి యెడలను 
బోపులయెడలను కూడ గారవభావము తగ్గను, ఎవనికివాడే 
ఆలోచించుకొని సత్యమును "తలిసికొనవలయునను సీదాంతము 
శరూడ ఈ గారవభావము తగ్గుటకు కారణమయ్యెను. 


మత విప్పవమును తేవదీయుటకు మధ్యయుగమున 
౫హాడ కొందబు ప్ర యత్నించిరిగాసి వారికిట్టి అనుకూల వరి 
'సెతులు నమకూరనికారణమున వారి యుద్యమములు_ ఫలిం 
చినపి కావు. వదునారవ శ తాబ్బమందట్లుగాక విష్టవమునకు 
“కావలసిన పరిస్థితులన్ని యు నెర్పడియుం డెను, రాజులు, 
వర్తకులు, విద్యావంతులు, సామాన్యవ్రజలు-__ఏరందయు 
'ఏప్ల వమునకు సుముఖులుగ నుండిరి. ఇట్టి తరుణమున జర ఎనీ 
దేశములో మార్చిక్‌ల్యూతర్‌. (Martin Luther) -ఈ ul త్త 
పరిస్థితులను పుర స్ట రించుకొని విప వోద్యమము నచ్చట (పారం 


80 పాశ్చాత్యుల వృద్ధి శ్షయములు 


భించెను,. ఇతడు U వ. 1488 లో- నొక సామాన్యమైన 
సం తుకుటుంబమునబుట్టి విద్యల నెర్చిక్‌ స్‌ విశ్వవిద్యాలయము: 
లలో నొకచానియం దాచారు దుగ నుండెను, కీ. వె. 
Di లో నచటికి పోపుయుక్క- (వతినిధియొకడు పొవ వరి 
నత ములనమి , పోపురోమ్‌ నగరములో కట్టదలచిన 
ళన "కావలసిన ఫోట్లకొలది ద్రవ్యమును సంపా 
దించు నుచ్రేశముణో నుండెను, _ తెగిన కయమిచ్చి పాప 
పరిహార పత్రమును రొవినయుడలి కొన్న వాడంతకుపూరమా. 
ఎన్ని పావములను చేసియుండినను హూ ప్రల = ఆశీర్వాద 
బలమునలన నరక బాధను లా "నగలవాడగునని పోపు. 
యొక్క (వతినిధి (ప్రచారము చేయుచుండెను, అనేక 
లాకారణమున -వ్మతములు' క్ర నసాగిరి, ల్యూతర్‌ దేనిని 
నహీించక, పత్రముల మూలమున పావము వరిపహా రింనబడ 
జాలదనియు, వేనిని పి వ కయించుట మతమును దుర్వినియో' 
గము చేయుటయనియు చెప్పుచు పోపుయొక (అధికారమును: 
ఎదిరించెను. ఈ విధముగ నింతటిధె ఖై ర్యముత్‌ పోపు నెది, 
రించిన వారంతకు పూర్వమెవ్వరు లేరు. జర్శనీలోనివా రే, 
కులు. ల్య్యూతర్‌ ను (వశంసించిరి, కాని పోపు అత్యుగుడై. 
ల్యూతర్‌ ను బహివ్మ్క-రించుచు నొక బహిప్మ్కూ_ర షతమును. 
_వంచెను, లూంతర్‌ దానినందుకొని, బహిరంగముగ బజా' 
ఈలో దాసిసి కాల్చి పే వేనిను, పోపు మజింత య్యుగుడై ఫ్‌ 
మతపిరోధి (62649) అను చేరమును' ల్య్యూతర్‌ పై వె మోపి. 
అతనిని విచారణ చేయవలసినదిగ చ(కవర్తి రిని కోరెను. 
“విచారణ..నమయమున' నెట్ట జంక "లేక,- అతి ధైర్యముతో 


మత విప్ప వము 8k 


ల్య్యూతర్‌ తనవాదమును నిల బెట్టుకొనుట యేగాక మత 
విషయములలో పోపున శెట్టి అధికారము లేదనియు, పోపు. 
అను వీశాధివతి యొక స న్‌ చేస్తు బోధించిన మతమునకు 
విఠుద్దమనియు _ వెల్లడిం చెను, చకవరర్థి రి యతనికి కారా 
గృహాశికును విధిం చెను, "కాసి జర్భనిలోని చిన్న నంస్థానా 
దీశులలో నొకడును బ్యూతర్‌ ను ముదటినుండియు పోషించి 
గారవించుచున్న వాడును అగు స్యాక్సక్‌ "రాజు (Elector of 
Saxony) అతనిని సంవత్సర కాలము దాచి రవ్నీంచెను, ఆ 
సంవత్సరమున ల్యూతర్‌ బై. జె బిలును జర్మన్‌ భావలోని కనువ 
దించి మతమునకును వాజయమునకును అపారమైన సేవ 

చెను, పోపుయుక్క. ఆధివత్యమును, మధ్యయుగప్పు 

కై౦9న్న వ సిజ్రాంతములను కర)లను ఖండించుచు నక డితర 
గ్రంథము లోకములను రచించెను. వీని ఫలితముగ 4 త్త 
జర నీలోని సంస్థానాథశు ల నేకులు, హతా (పజ అతనికి 
అనుచరులై, హోపు ఆధివత్యమును సిరాక రించి ' (వౌ. 
'స్తాంటు శాఖలో చేరిరి. ఈ విధముగ a ని. 1517-1521 
మధ్యన మతేవివ్ల వము జర్మనీ దేశమందు ల్యూతర్‌ నాయ 
కతేగమున జన్మించెను, 


(కమక మముగ నిది సృ న. వరకీయులగు. 
పోపుయొక్కయు చకనర్షి కృష్ణ అధికారమును తొల 
గించుట కిదియే నమయమని దేశాభిమానులగు జర శ్రనులనేకు 
లందుచేరిరి, పురోహితుల శృంఖలములనుండి తప్పించుకొని. 
"బై బిలొక్కడానినే నమ్ముట యు_త్తమమార్షమనుబోధ అనే. 


విల పాశ్చాత్యుల స క్షయములు 


కుల నాకర్షించెను, చర్చి యొక్క- భూములను ధనమును అహహా 
రించుటకు తగిననసముయము లభిం చెనని జమోన్‌ దారులు పబ 
స్థాంటులెరి, కొంత కాలమునకు ల్య్యూతర్‌ సిర్ధాంతము యూరపు 
ఖండములోని మజి కొన్ని "జీశములలోనికి * వ్యాపించి అక్కడి 
వారుకూడ (వౌశకస్టాంటు లైరి, -ఈ బేశములలో నొకొ_క్క- 
దానియందోక (వఖ్యాతి తిగాంచిన విప్ర వనాయకుడు = బయలు 
దేరాను, సిట్టర్లాండులో జ్విం్సీ (1484-1581), కాలిన్‌ 
(1500-1564), స్కా- క్రైండులో జాన్‌ నాకు మొదలగు 
వారిట్టివారు. ఇంగ్లండులో నధి కార కాంతేగలరాజు వే విస్థవ 
నాయకులై 8. తుదకు కీ. వె. 1560 నాటికి ఉ త్తరయూరపు 
లోని ఇంగ్లండు, స్కా- ముండు, డెన్‌ మార్కు, నార్వీ, స్వీడన్‌ 
స. ఉ _త్తరజర్న్మనీ "దేశములు, మధ్యయూర పులోని 
సింట్టర్లాండు, బొహీమియా దేశములు (పాబస్తాంటుముతమును 
స్లీకరించెను, (పొన్‌ సులోకూడ కొందబు (పాబస్థాంటులై రి. 


[పాచీన సం|ప్రదాయములందును సిడ్రాంతము లందును 
నిజమైనగార వాభిమానములుండిన క్రై_న్గనులు (వా చుస్టాంటు 
శాఖయుక (పాబల్యమును నిరోధించుటకు సమకట్టిరి, 
ము క్తినిసాధించుటకు భ' క్తియొక్క_ శుచాలుననియు కర్ణలవన 
రము లేదనియు ల్యూతర్‌ (వతివాదించెను, డానిఫలితముగ 
పుణ్య శత )ములకు యా|తలుచేయుట పరలోక వాసుల 
సుఖమునకై_ పూజలుచేయుట గతించిన భగ వద్భ కుల నావ 
స్తురణము చేయుట, వర్వదినములను వప్మితములుగ భావి! 
చుట, మొదలగు పా చీనాణారములు వనుక బడిపో మెను 


మతవిప్తవము 88 


పాబస్టాంటులలో అతివాదులు కొందటు చర్చిలలోని సుందర 


విగహాములను నాశముచేసిరి అనేక చితవటముల రూపు 
వూపిరి; మఠములలోని (పాచీన (గంథములను చింపి వేసిరి 

-దేవాదాయములను రాజులు జమోందారులు వ కులు క 
పరచుకొనుట చేత మధ్యయుగములో మఠాధివతులు నడుపు 
దుండిన పద్యాసంస్థలు పొడుపజెను, కా్యతలిక్‌ శాఖలోని 
నాయకుల కిదియంతయు దుర్భరమగు మనోవేదనను కలి 
గించెను, తమ మతములో లోవములుకొన్ని యుండుట 
చేతనే ఇట్టి మతవివ్హ్పవము నంభవించెనని వారు (గహించి, 
ఆలోపములను పోగొట్టి, తమ మతమును సంస్కరించి, దాని 
భునతను పునఃసాపితము చేయుటకు వారు గట్టి: (వయత్న 
ములచేసిరి, అందుకై వారు (శుంటుమహాసభ క. 01 
Trent) ను (క, చె, 3. 1545——_1568 మధ్యన నమా వేశవర 

లోపము లనేకములను సంస్క-రించి వోపులు సా 
. నితిమంతులగునట్లు గావించిరి. సిజాంతములు, (వతములు, 
సంస్కా-రములు మొదలగు వానియందు మూత్రము వారికి 
ఎట్టి మార్చు అవసరమున్న ట్టు తోచినదికాదు. కాని [పాచీన 
సిద్దాంతములలోని సత్యములను సమర్గించుటకు వారు కొ త్తే 
యు కులను చూపిరి, ఈ సభ యొక్క_ కృషి ఫలితముగ క్యాతే 
లిక్‌ మతము పునరుదారణమగుటయెగాక మజింత బలపడి 
(వాశెస్టాంటు మతవ్యా ప్తి నరిక కైను, -ఈ పునరుద్ధరణాద్య 
మొమున లయాలా (౮౦12) అను న్పెయిను -జీ్‌పువాడు 
హన డయ్యెను, అతడు. జెస్ఫ్యూట్‌ (Jesuits) లను 
(కొత్త త్ర “సన్యాసివర్గము నొక దానిని రా, దాని సాధనమున 


84 పాశ్చాత్యుల వ తృయములు 


'క్యాతలిక్‌ మతము యూరపుఖండమందు నిలబడునట్లును 
ఖండాంతరములలో వా వ్యాపించునట్లును జేసెను, 
యూర పుఖండములో ' లేచిన మత విస్త వముయొక్క_ 
(వభావము ఆధునిక [వవంచ చరిత్రమందు కనువీంచు: 
చున్నది, యూర పుఖండ వాసుల పా) బల్యము (వవంచ 
మందు స్పెయిన్‌ పోర్చుగల్‌ వారి యూడవకా న్న మున 
మాత మేగాక డచ్చి, వ్రంగ్లీ స, (ఫెంచి వారి యాజమాన్య 
మునకూడ  నధికముగ _ వ్యాపించుట కిది (పథాన హేతు 
వయ్యెను. యూరోపియనుల పరిపాలనాధికారము మాత్రమే 
గాక వారి వలనలు కొన్ని ఖండములలో స్థాపిత మగుటకు 
కూడ నీది కారణమయ్యెను, (పాబస్థాంటు మతవ్యాప్రి షి 
మూలమున యూరపు ఖండములో క్రగేల్రస్పేయిన ఆధిక్యతను 
ఖండాంతరములందు నంపాదించుటకు ce (సయ 
త్నముల చేయుటకును, డానిమాలమున ఇతరఖండములలో 
క అ సవ మతము అలక కలల వరకు ఇదియీ' 
_ఎవికిష్టమువచ్చిన ముతమును వా' రనునరించవచ్చు 
నన్న _న్యాయమున కా కాలమున కారు గాని 
న సట న అంగీకరించిన వారుకారు. క్యాతలిక్కు- 
లను" నిర్మూలము చేయవలెనని (పొెబస్థాంటులు, పాక 
స్టాంటులను- రూపుమావవ వలెనని క్యాతలిక్కులు, ఇందుకై 
యుద్ధములను 'కూడ చేయుట ధర్నమని రెండువపశుముల 
వాలను 'వట్టువట్టియుండిరి, మత నహనము మందునకై నన 
కనువించకుండెను, . 


మతవిప్ట వము కిర్‌ 


మతవిన్ల వము మూలమునను, మతనహానము లేక 
పోవుట వలనను నంభవించిన యుడ్షములచేకములలో నాలుగు 
ముఖ్యముగ చేరొశ్రానదగి యున్న ఏ, డచ్చివారు స్వాతంత్ర్య 
నంపాదనమునశకై ' గావించిన యుద్దము, ఇంగ్లండు స్పెయికొ 
డేశముల మధ్యన జరిగినయుద్దము, జర లోల ముప్పది 
సంవత్సరముల యుద్దము, ఫా9న్సొలోని మత యుద్ధములు 
ఈ నాలుగింటిలో ' వేరినవి, వీస్తుతము యూరపు 
ఖండములోని హోలెండు జేశపు [వజలకు డచ్చివారని పేరు, 
ఏఠను, వీరికి పొరుగుననుండు 'బెల్టియం _ ేశమువారగు' 
వ్రెమింగులును వదునారవ శతాబ్ద ప్రోరంభము నాటికి వ. 
అటా మధ్యజరిగిన వివాహనంబంధముల మూల 
మున స్పెయికరాజుల 'పాలనలోనుండిరి, “ఏరిలో డచ్చివారు 
(పొకెస్టాంటు మతమును వీ న్వీకరించిరి.. " వ్రెమింగులు క్యాత 
లీక్కు_లుగ నుండిరి స్పెయక్‌ “రాజు న్పెయిక (వజలు క్యాత 
లిక్కు_లు.. దిగాక హోలెరెడు ' జెల్లియం -' దేశములలో 
వర్తక, వ్యాపారములకు తూడైగాంచిన "పట్టణము ల 'నేకము 
లుండెను. . అందు. ధనికులగు. స - ర్రకులు?; చేతిన వనులయలు చార్జి 
తేరిన పారి శామికుల్లు విసారముగ.. నుండిరి. .'ఆ వట్టణముల 
లోని వార నక్ష విషయములలో స్థానిక స్వాతంత్ర్యము ననుభ 
వంచు చుండినవారు. వివాహ సంబంధముల మూలమున 
నోర్పడిన ' వా రేసత్వ్యపుహాక్కు.లవలన "దేశము లనేకములు 
ఒక రాజుయొక్క పరిపాలనలోనికి వచ్చుట ఆకాలపు ఆబో 
రము, ప్రజలలో ఇ జాతీయ ఛావములేని ఆ రోజులలో దీనిసి 


నదాచారముగనే పరిగణీరచు చుండీరి. క్రీ వె. 1519 లో 


8 పాశ్చాత్యుల షన్స్‌ ఈయములు 


హో లెండు బెల్జియములకు పరిపాలకుడుగ వచ్చిన అయిదవ 
చార్జెస్‌ (Charles V) తల్లి ద్యారా స్పెయికా దేశమునకును 
అమెరికాలోని స్పెయిక్‌ స్మామాజ్యమునకును వ్యభువయ్యెను. 
తండ్రిద్యారా ఆస్ట్రియా హాలెండు బెల్టియం తదితర దేశ 
ములు కొన్నిటికి రాజై, జర్మనీకి చ్మకవర్సిగ నెన్ను కొనబడి 
విశాల సా(మాజ్యమున కధివతి అయెను, ల్యూతర్‌ కో 
కారాగ్భృహాశితు విధించినవా డిత డే, ఇన్ని దేశములను పాలిం 
చుటలో నేర్పడిన క్ల ప్రసనమసః లను నరివమ్కు_రించుటయందు 
నిమగ్ను డగుటచేత లూ తర్‌ లేవదీసిన విన్హవమును అణచ 
చేని వాడయ్యెను, [కీ "వె, 1556 లో "నతడు మృతిజెం 
చెను. అప్ఫుడతని సామాజ్యము రెండు భాగములుగ 
విభ జితేమై స్పెయిలా అమెరికాలోని స్పెయి౯ా స్మామాజ్యము 
హోలెండు బెల్లియములు అతని కుమారుడగు శెండన ఫిలివ్వు 
{Philip 11) పాలనలోనికీ వచ్చెను, 


"రెండవ ఫీలివ్వు (1556-1598) న్పెయి౯దేశపువాడు. 
క్యాతలిక్కు. మతమును పునరుద్ధరించుటకును, పా బస్తాంటు 
మతమును నిర్మూలము గావించుటకును తన జీవితమును విని 
'మయోగింవ దీశీవహీంచిన వాడు, తన [వజలలో నొకరగు 
డచ్చివారు (పొ"బస్టాంటు శాఖలో చేరుట నతనిశెంత 
మాత్రము గిట్ట గిటక వారిని అనేక విధముల చాధింవసా”ను, 
ఇదిగాక అలర (పాంతములం దతడు గావించుచుండిన యుద్ద 
ములకు కావలసిన ధనమునంతను హో ళెండు జెల్లియములోని 

వర్తకులవై పన్నులను విధించి పోగు చేయసాగాను, ఇందుకై 


మతవిప్తవము 87 


వారి కదివరకుండిన వరిపాలనా న్య్వాతంత్యమును రద్దుచే నెను. 
అందువై వారు తిరుగబడి అతనిపరిపాలనమును కరూల(దోసి 
స్వ రాజ్యమును స్థాపించుటక్రై స్వాతంత్ర యుద్ధమును 
(వారంభించిరి, కాసి నిపుణులగు అతని యుదొ్యొగస్టులు 
క్యాతలిక్కు_లగు సైమింగులను (పొెబస్థాంటులగు డచ్చి వారి 
నుండి విడదీయగలిగిరి. ఆ కారణమున డచ్చివారొక్క_ శ 
స్వాతంత్ర్య యుద్ధమును సాగింవవలసివచ్చెను., అందు వారు 
చాపిన భై ర్య సాహసములు, చేసిన తాంగములు, వారి 
నాయకుడగు విలియం ది సై లంటు (William the Silent 
కనుపర చిన శౌర్యము: చిరన రణీయములు, భూయుదముల 
దోడినను వారు నిరాశ చెందక కడు నేవ్పతో నాకా? 
మును నిర్మించుకొని విసుగువేనటలులేక పోరుచునే వచ్చి 
తుదకు వారి కృషి ఫలించి హోలెండు స్వతం|త్రరాజ్యన 
'నేర్చడెను, అధునికకాలమున పరాయి (వభుత్యమును 
గించి విప్ణవము మూలమున _స్వరాజ్యమును స్థా 
వారిలో డచ్చివారు మొదట పేర్కొనదగియున్నా రు, స 
కస్టవడి వారు స్యరాజ్యమును సంపాదించిన వారగడేకే 
స్యాతంత్యముయొక్క_ విలువను వారు (గ్రహించినట్జ ను 
యెవ్వరు (గ్రహించి యుండ లేదు, స్వాతం(త్య యమున 
సాగించుచుండిన కాలమంబే వారు నాకాబలమును ౧గ్రంచా 
వోని, స్పెయి౯ా పోవ్బగల్‌ చేశములతో పోటీకి ది/ఆసియా 
ఖండపువారితో వ్యా వారము (పారంభించిరి, "తావు (వాకు 
స్టాంటులై నను తమ'దేశమునకు వచ్చిన శ్యాతలిక్క.లయందు 
సహానముచూపి మతము'ేర పౌరుల బాధించుఃదతిని రద్దు 


ఫర పాశ్చాత్యుల DE క్షయములు 


చేసి రి, విద్వ్యావ్యా_ి వికి వారెంతో పాటువడిరి, అందుచేతనే 
స్వాతంత్ర్యమునకు జన ్రభూమియను (వఖ్యాతి వారిదేశము 
నకు వచ్చెను, గుడ్డిలో మెల్ల  యన్నట్లు మతేయుద్ధముల 
నూలమున కలిగిన సత్సలములలో డచ్చి స్వాతంత్ర్య సంస్థా 
పనము వరిగణింప దగియున్నది. 


(వొకెస్టాంటు మతమును స్వీకరించిన దేశములలో 
అంగ్ల ండుకూడ చేరియుండెను. రెండవ ఫిలివ్వు అచ్చట 
కూడ కాతలిక్కు_ముతమును పునరుద్లరింవ నెంచి. ఇంగ్ల ౦డు 
"దేశము నాకాలమున పాలించుచుండిన ఎలిజబెత్‌ రాణికై 
'క్తికట్టి ఆమెను సింహాననమునుండి తొలగించుటకు చెక్కు. 
fp వన్నెను, దానిని నహించక సాహానవంతులగు 

న్నీ షునానికులు యూరపు అమెరికాల మధ్యన నంచారమ్లు 

యు న్పెయిలా ఓడల నడ్డగించి అందులోని చెండి బంగా 
రులను ఇతరములై న సరకులను దోళుకొనసాగిరి. తుదకు 
ఫిల్ఫీ క్రీ. ఐ., 1588 లో. ఆశ్చేడా? (&rm2d2) అన్ను 
చేర్నబహో గండమైన నొక నౌకాబలమును నిరా ణముచేసి, 
దాసి ఇంగ్ల థు ఇ యై దం జెత్తుటకు వం ఎను, కాసి ఇంగ్లీషు 
థారు ధాని, నెదురొ-ని యుద్దములో దానిలో చాల, భాగ . 
మును గశముచేసిరి, తక్కిన. నౌకలు. తుపానుల మూల 
మున మోశము లయ్యెను,.. క యుదముతో స్ఫెయిక 
[మొక కాకాధిక్యము అడుగంచును, ఇంగ్లీ షవారు. నాకా 
ధిపత్యమునసను సాగర స్యామాజ్యమునకును పట్టాభిపి కు కలె, 
ఆసియా అఫేరిక్షోఖండములతో. వ్యాపారము _ చేయుటకును. 


మతవిప్ల సవము 89 


ఆ ఖండములలో రాజ్యములు నంపాదించుటకును అవకాశ 
ముల సంవాదించిరి, 


[క్రీ వె, 1562 మొదలు క్రీ, చె. 15958 వరకు 
1పా౯్సు ేశములోకూడ మత యుద్ధము లతి త్మీవముగ 
సాగెను, లెక్కలేని కూరహాత్యలు, దారుణములగు దహన 
ములు, సాధారణము లయ్యెను, (పొబస్టాంటు అధికముగ 
నుండిన నగరము లనేకములు నాశములయెను. తుదకు 
క్ర. వె. 1598 లో (ప్రొకెస్టాంటు వతనాయకుడును బోర్నళ 
వంశమునకు చెందినవాడును అగు నాల్గవహె౯ొరీ శత్రువుల 
నోడించి సింహానన మధిస్టిం చెను, కాని దేశములో నధిక 
భాగము క్యాతలిక్‌ శాఖకు చెందియుం డెను; (వౌకస్టాంటులు 
'అల్బనంఖ్యాకులుగ నుండిరి, అట్టిస్థితిలో పా కెస్టాంటు 
శాఖకు చెందినవాని రాచరికము స్థిరముగ నుండజాలడన్న 
విషయమును [గహించి నాల్లవ ' "హూకొరీ క్యాతలిక్‌ మతమును 
స్వీకరించి, పొయెస్టాంటులను తృ_ప్రివరచుటశై నాంటిన్‌ 
వాననవమును వేర (Edict of Nantes) నొక శాననముగానించి 
వారికిస్టమువచ్చి నట్లు మతవిషయములలో వారు (ప్రవ_ర్తించ 
వచ్చునని అభయమిచ్చెను. ఈ ఏర్పాటు శెండువశుముల 
వారికి నంతృ ప్తి కలిగించినందున Hr ముగిసి 
(వజలలో ఐక మత్యము, చేశాభిమానము (వబలమై యూర 
పుల్లో (పాకసుయుక్క- రాజకీయ. 'నాయకత మునకు దారితీసి 
స్పెయికా యొక్క (వతిభ తగ్గుటకొక (పథాన 'హేతువయ్యెనుః 
మతీయుద్ధము లన్ని టిలో మిక్కిలి చీభత్పమైనది 
జర నీలో [కీ 1818 మొదలు కీ. వె. 1649 వజకు జరిగిన 


40 పాశ్చాత్యుల మ కుయములు 


ముప్పదె సంవత్సరములయుద్ధము, ఇది జర్శనీలోని (వాకు 
స్రాంటులకును క్యాతలిక్కు.లకును మధ్య పారంభమయ్యెను, 
కాలక్రమమున నితరచేశ పరిపాలకులు వారివారి సా ర్భమును 
వృద్దిచేసికొను నుద్దేశములో కొందజు పాకెస్థాంటు పక 
మునను మజీకొందటు 'క్యాతలిక్కు- పతమునను చేరి యుద్ధ 
మును మజింత భీకరముగను దీర ముగను గావించిరి. 
GCs పఠుమును వహించినవారు జెకామార్కు- 

వీండక౯ా బేశమునేలుచుండిన . . వాకెస్టాంటు 'రాజులేగాక 
(సాన్‌ నుబేశము నేలుచుండిన క్యాతలిక్కు_రాజులుకూడ నుం 
డిరి, జర్మన్‌ అంతర్యుద్దమును పురస్కరించుకొని ఆ దేశముల. 
లోని ముల కొన్నిటిని సంపాదింపవచ్చుననియు, పదు 
నాజవశ తాబ్బమునకు పూర మందుండి వారికి శ|త్రువులుగ 
నుండిన మ స్పెయిక్‌ రాజులపాలనలోని భాగముల 
నవహారించి వారి బలము నణగ ద్రొొక్క_వచ్చుననియు వారిట్లు 
జేసిరి క్యాతలిక్కు- పశుమును చేరినవారిలో శ్పెయినురాజు 
(కాన ఆ స్టి యారాజు " జర్మసికికాడ చకవర్హిగ 
త. నబడీనవాడగుట చేత ముప్పది సంవత్సరముల యుద 
మాతని “యాజమాన్యముననే (ప్రారంభమ మయ్యెను, ర 
యుద్దము వలన జర్శనీ-బేశము పిప్పిమైపోయెను. జననంఖ్యలో 
వ. నశించెను. వళల్లెలు వట్టణములు పొడువ జెను, 
ఇదేవర శీ చిదిశిపోయిన -జీశము దీనిమాలమున రాజ 
కీయార్థి క (ప్రపంచమున నామరూవములు లేనిదై ఫా)౯సు 
WSs “మొదలగు వర'బేశముల దండయా(త లకును: 
"దెబ్బలకును . గరికావలసివ చ్చెను, సామకముగ నది. 


మత విప స వము 4 


వణకు చక్రవర్తి రికుండిన అధికారముకూడనీ యుద్దములో నంత 
రించెను, సంస్థానాధీశులు సంపూర్ణ స్యతంత్రముగలవారై రి, 
యూరపు ఖండములోని 'బేశపురాజు లనేకు లీయుదములో 
పాల్లొనిన కారణమున [కీ.వె . 1648 లో జరిగిన వెస్టుఫీలియా 
(Treaty of Westphalia) నంధివలన నా అరజమునకు సంబం. 
ధించిన మజికొన్ని నమన్యలుకూడ వరిహ్కారమయ్యెను. 
హోలెండు, స్విట్టర్లాండు "దేశముల స్వాతంత్ర్యము నందబు. 
గుర్తించిరి, 


మతయుదముల తీవత మూలమున మతనపహానము' 
యొక్క. అవనరమును అనేకులు గహించిరి, యుద్ధముల 
మూలమున నొక మతమువారు మణియొక మతమువారిని 
రూపుమాపుట అసాధ్యమన్న మాట అందటికి నృష్టమయ్యెను. 
అట్టి పరిస్థి తిలో నెవరిముతమును వా రనుసరించుటయు, అన్ని 
క వష వాటి చేశాభివృద్ధికిసి (వనంచ సౌభాగ్యమునకును 
కలసి పనిచేయుటయె (శేయన్క-ర మసియు (ప్రజలు అధీ. 
పాయ వడిరి, 

మతేఏన్ల వము మూలమున వృద్ధిగాంచిన మతవి'టేం 
పముయొక్క_ [వభావ మాధునిక యుగచరిత్రములో ననేక 
విషయములందు కనబడుచున్నది. సామాజ్యసంస్థావమున క్రై 
ఇంగ్లీ షు, డచ్చి; (ఫెంచి జాతులవారు స్పెయిన్‌ పోర్చుగల్‌ 
వారితో పోటీకి దిగుట కిదియొక (ప్రబల కారణమయ్యెను. 
యూర పుఖండములో క్యాతలిక్కు. మతమునకు మతవిన్ల వము 
వలన కలిగిన నష్టమును భ _ర్టీచేయుటకో అన్నట్లు పదునాజవ 


పాశ్చాత్యుల వృద్ధి తృయములు 


శ 'తాబ్రమందుండి క్యాతలిక్‌ మత వచారకులు ఆధరియా అమె 
రికా మొదలగు ఖండాంతరములకు వెళ్ళి వారిమతము నచ్చటి 
(పజల కువచేశింవసాగిరి, (వస్తుత మోఖండములలో న నేకులు 
కె వై)_న్త నవులుగ నుండుట కిదియొక (వబల కారణము, ఇందులో 
కూడ (పొబస్తాంటులు శ్యాతలిక్కు._లతో పోటీకిదిగి (వాయె 
స్తాంటు సెష్షాంత ములను విజేశములవా రనునరించున ట్లు మత 
వచార ము గావించిరి. ఇదిగాక మతాంతరులగు రాజులు 
చెట్టు బాధలనుండి తప్పించుకొని తమ కిష్టమువచ్చిన మతమూ 
'ననునరించుటకు కావలసిన అవకాశము లుండునను భావ 
ముతో యూరపుఖండములోనివారు అమెరికాకును ఇతర సమ 
శీత్రోప్టమండలములకును వలన వెళ్ళి అచ్చటి యూరోపియన్‌ 
నాగరికత విజ్ఞానముల | పాబల్యమును వృది చేయుటకు కూడ 
మతవిప్పవ మొక (ప్రథాన హేతువు. ఇచే కారణమున కొన్ని 
యూరోపియన్‌ దేశములలోని వర్తకులు చేర్పరులగు చేతి 
వనివాం్మడు వారి మాతృ దేశములను వదలి ఇతర దేశములకు 
వచ్చి వారి వారి|శామి కాభివృదికి తోడ్చడిరి, (ఇంచి రాజులు 
చెట్టిన బాధల నోరం లేక (వా బస్టాంటు లనేకులు ఇంగ్రండు 
పో లెండులకువచ్చి చఈ-జీేళశములలో క్రొత్త త వరి[శవుల Fe 
చుట దీనికొక తార్కాణము. 


4 
డచ్‌ అంగపు, ఫెంంచి వాణీజ్యము, వలసలు 


మ క 

స్వాతంత్య సంపాదనమునశై_ సెయిల్‌ రాజులలో 
పోరాడి విజయము సంపాదించిన డచ్చి వారిలో నొక విధమైన 
నూతన దె చైతన్యము ఉత్చాహాము నిర్మాణళ క్తి క్రి వృదగాతశాను, 
నన్ని విధముల తమ చేశము వృద్దిగోంచవలయునను ౩ "కాంత్ను 
వారిలో పుట్ట "వరిగను, న్పెయికొోవారి నోడించుట కష్టము 
కాదన్న మాటను వార (గహించి వారితో పోటీకిదిగి 
వర్తక వ్యాపారములందును సామాజ్య నంపాదనమంధున్లు 
వారిని మించవలయునను ఆవేశముతో పనిచేయసాగిరి, 
కీ. వె. 1580 లో పోద్బ్చుగల్‌, పోర్చుగీసు స్మా మాజ్యము 
శాయికొవారి పాలనలోనికి వచ్చుటచేత, ఆఫ్లికా, 'ఆసిధ్లూ 
ఖంఢములలోని పోర్పుగీను వర్తక సామ్రాజ్యమును క యా 
సా మాజ్యములలో నొక భాగముగ డచ్చివారు , , ఫ్లావించి 
దాసిని నిరూ తత జేయుటకు సమకట్టిరి, అందున... , వారు 


44 పాళ్ళ్చాత్యుల సడి తయములు 


గొప్ప నౌకాబలమును నిర్మించుకొని (క మక)మముగ హిందూ: 
మహానము[ దమును |వవేశించి పోర్పుగీసువారి ననేక యుద్ధము 
లందోడించి వారివశమందుండిన మలాకా, సింహళము మొద 
లగు (వచేశముల నాక మించి, కమ (క మము జావా, 
సుమ్మశా, చెలవీన్‌ మొదలై న ద్వీవములను జయించి వశ 
వరచుకొనిరి, ఇదంతయు చాలవరకు శ్ర, వె. 1600 మొదలు. 
క్ర, వె. 1660 మధ్య జరిగను, దూర(ప్రాచ్యమున "తామా. 
విధముగ ఇ పించుకొన్న సామౌాజ్యములో రాకపోకలు 
నిరాటంకముగ జరుగుటకై వారు మార్గమధ్యమున దవ్నీణ, 
ఆ ఫికాలోని "ేప్పు (గుల (పాంతమున డీ. చె. 1652 లో 
నొక వలనను నిర్శించిరి. ఇందులోని డచ్చివాశే వృద్ధియె: 
తుదకు బోయర్గ్లను 3ే వేర దవ్నీణ ఆ ఫికౌలోని రాష్ట్రములు 
కొన్ని టికి పరిపాలకుళై ర. డచ్చివారు అమెరికాతో కూడ 
వారి వ్యాపారమును - సాగించుటకై అచ్చటికి వెళ్ళి ఉత్తర 
అమెదికాదయు ర్త తీరమున న్యూ ఆం ంగ్రైర్డ ౦ (New య 
అను పట్టణమును నిర్శించిరి, ఇదియే" ఇవ్పటి సు వసిద్ధమైన 
న్యూయాడ్కు (New York), ఇదిగాక కకిషఅముర ల 
వారు గయానా (621202) వళవరచుకొనిరి, కాని అమరం. 
కాలోని వారి స్నా మాజ్య నంపాదన [(వయత్నములు విస్తా' 
క్రమ ఫలించినవి కావు. జావా మొదలగు తూర్పు దీపము. 
క గ వారు నందిన సామా ) జము రెండవ [వవంచ. 
జ్‌ ఎద్ధమం (సారంభమగువరకు._అనగా మూడు వందల సంవ. 
'ఈకముల కాలము..__అవిచ్చి న్నముగ నుండెను, డచ్చివా 
శజ్యటికి వచ్చినవ్వు డీ డ్వీవములను చిన్ని చిన్ని సుల్తాను. 






డచ్‌, ఇంగ్లీ షు, (ఫెంచ్‌ వాణీజ్యము, వలసలు 45 


లనేకులు పాలించుచుండిరి, అంతకుపూరంము పోద్బ్చుగీసువారు 
బారిని చెట్టుచుండిన "బాధల మూలమున వారిలో కొందజబు 
డచ్చివారి వతేమున _ జేరిరి వారిలో నెవరియొద్దకూడ 
యూరోపియనుల నేెదిరించుటకు కావలసిన నౌకాబలము 
గాని సై న్యములుగాని అఆయుధములుగాని మందుగుండు 
సామానులుగాని యుండినవి కావు. అందుచేత వారిని వశ 
వరచుకొనుట డచ్చివారికి సులభమయ్యెను, డచ్చి వారితో 
కలిసి దూర (పాచ్యద్వీవములతో వ్యాపారము గావించి 
లాభము సంపాదించుటకు బంగీ షువారు వ/యత్నించిరి గాని 
డచ్చివారు దాని కంగీకరింపక వారికి కొన్ని చికు-లు కలి 
గించిరి, అందుచేత వారు తూద్పదీ్యవముల వ్యాపార మందంత 
ర ద్రరతారిభకి భరతఖండమువై తమ దృష్టిని శేం దీకరించిరి. 


ఆశ్చేడా యుద్దమందు "స్పెయిక్‌వారి నోడించి నప్పటి 
నుండి ఇంగ్లీషువారు అసియా అమెరికాలతో వ్యాపారము 
చేయుటయం దధికమైన ఉత్సాహమును చూూకిరి. ఆసియా 
జేశములలో వ్యాపారముననశై_ వారు కీ. నె. 1600 లో 
తూరు ఇండియా నంభుమనుపేర నొకవ రక సంఘమును 
“స్థాపించిరి, క్రీ వె. 1612 లో వీరు సూరత్‌ పట్టణము 
నొద్ద జరిగిన నౌకాయుద్ధములో పోద్బగీసువారి నోడించిరి, 
అప్పటినుండి వారిమూలమున నెట్టి (వమాదము లేక ఇంగ్లీషు 
వారు వర్తక మును సాగించుకొన గలవాగై రి, కాని ఆకాల 
ములో జావా మె-దలగు సుగంధదీ౧పములలో (Spice Islands) 
వ్యాపారము చేయుటయే ఎక్కువ _లాభకరముగ ' నుండెను, 


46 పాశ్చాత్యుల వృద్ధి శు 


అక్కడ దొణికు మిరియాలు, లవంగము, జాజికాయ, వల 
కులు మొదలగు సుగంధ (ద్రవ్యముల శే యూరపు ఖండమునం. 
డెక్కు_వ గిరాకియుండెను. అందుచేత పంగ్లీ షువా రచ్చ 
టికివెళ్లి, ఆ వ్యాపారములో పాల్తొనజూచిరి. కాని డచ్చి 
వారు వారికి అడ్డుతగిలి కీ చె, 1621 లో అంచాయన అను: 
చోట ఇంగ్ల షంవ ర్త రకులు కొందరిని హత్య చేసిరి, అందుపై 
ఇంగ్ల షువారు సుగంధ దీ్భవములలో వ్యాపారమును తగ్గించి' 
ఫ్రండియాతో వ్యాపారముచేయుట లాభకరమని ఇచ్చట 
కొన్ని ప్యాక్ట కీలను స్థాపించు. కొనిరి, క. వె 1621 
ముదలు సుమారు డెబ్బది సంవత్సరములు ఇంగ్లీ షువారికిని. 
డచ్చివారికిని ఏరోధము మెండుగ నుండెను. దీనిఫలితముగ 
కొన్ని యుద్ధములు నంభవించి, వానిలో డచ్చివా రోడ 
పోయిరి, లమురికాలో వారివశ మందుండిన న్యూయార్కు. 
న్యూ జెర్సి హదేశములు ఇంగ్లీ షువారి వశమగుట కిది యీ 
కారణము, [కమ్ముకమముగ డచ్చివారిపోటీ తాను, హోలెండు. 
మిక్కి_లీ చిన్న చేశమగుటయేగాక క, వె. 1680 తర్యాత 
పాక్‌ నును పొలించుచుండిన రాజులు పోలెండులో అనేక 
యుద్రముల చేయసాగిరి, అందులో క ఇంగ్ల షువారి 
సహాయ నువసరమయ్యెను. ._ ఆ కారణమున వారు ఇంగ్లీప షూ 
వారికి మితులై వారి న. కాటంకము. గలిగింవ 
వ రి, 
లంగ్లీ షువారు ఆసియా దేశములకు వచ్చుటలో వారి 
న్రధానో శ్రేశము వర రృకలాభమును నంపాదించుట యీ, కాని 
అమెరికా విషయమై వారి ఉద్దేశము లంతకంశు విశాల 


డచ్‌, ఇంగ్ల్‌ షు ఫ్రెంచ్‌ వాణిజ్యము వలసలు 4&7" 


ములుగ నుండెను, ఉత్తర అమెరికా ఖండములో వలనలు 
స్థాపించుట క నేకానుకూల్యములుం జెను, అందుచేత వారిలో” 
కొందతు మాతృ చేశమగు ఇంగ్ల ౦డును వదలి అచ్చట వలనలు' 
సాపంచిం. ఇంగ్ల ండులో జీవనోపాధి లేక కష్టపడుచుండిన 
వా ర నేకులు (కమ క్రమముగ నిందు చేరిరి, ముటికొందటు. 
మత స్వాతంత్ర్యము ననుభవింపవచ్చునను నుధేశములతో 
నచటికి వెల్లి త్ర పా కస్తాంటు శాఖలో నొకటియగు. 
ప్యూరిట౯్‌ శాఖకు చెందినవా ర నేకులు (క. వె, 1620 తర్యాత 
అచ్చటికి వెళ్ళీ “న్యూ లంగ్గ డు” వలసలను స్థాపించిరి, అడే 
విధముగ క్యాతలిక్కులు. కొందజు కీ, వె, 1682 లో మేరీ 
లాండు వలనను ee ee ప _ర్హక వ్యా పారముల 
కెక్కు_ వ యవకాశముండుననియు, ఇంగ్ల ండులో  వొరక 
నట్టియు ఇంగ్ల ండువారి జొన్న త్యరయణమున కవనర మైనట్టియు, 

ల తారు నోర ఇనుము; రాగి, ముదేలగునవి 'సులభి 
ముగ అమెరికాలో లభించుననియు తలచి, అచ్చటి వలసలకు 
వెళ్లిరి, ఈ విధముగ రకరకములగు నుజేశములతో ఇంగ్లీషు 
వా రనేకులు ఉత్తర అమెరికాలోని తూద్చుతీర |వచేశము 
లకు వెళ్ళి (కీ. వె. 1765 నాటికి వదుమూడు వలనరాస్త్రము. 
లను నిర్మాణము చేసికొనిరి, 


ఆ వలను ములకు సంబంధించిన ఏిశేషములలో' 
రెండు ముఖ్యముగ గమనింవ తగియున్నవి. వీనిలో కాపు. 
రము చేయుటకునచ్చిన ఇంగ్ల షువారు వారి మాతృభాషను, 
బాజ ]యమును, ఆచార వ్యవహార ములను, మర్యాదలను. 


48 పాశ్చాత్యుల వ. క్షయములు 


బ్రింగ్గండునుండి తెచ్చుకొని వీనిలో (వ వేశ ఇట్టిరి, కనుక 
ఇచ్చట వ్యా _ప్తిగాంచిన సనం నాగరికత యూరపు 
ఖండపు విజ్ఞాన నాగరికతలలో నొక అంత ర్భాగ మగు 
ఇ్రంగ్లీ షం నాగరికత, ఆధునికయుగమున యూరోపియనుల 
ర్రాబల్యము వ వవంచమందంతట వ్యాపించుటలో సీ వలసలు 
(పాధాన్యము న్‌ ఉత్తర అమెరికా ఖండమంతయు 
'అంగ్లేయ నాగరికతకు కేయద్రమగుట కిదియే కారణము, ఇది 
గాక యీ వదుమూడు రాష్ట ములలో ఇంగ ండులో నా కాల 
మందుండిన (వజా కహభ... గలం వవేశ వెట్టబ డెను. 
(పతిరాస్త్రమందును _ ఇంగ్లండునుండివచ్చిన గవర్న రుతో 
వాటు రాముల (వజలెన్నుకొనిన (వజా (వతినిథి నభ 
యొశటియుం డెను, దీని అనువుతిలేక చట్టములను చేయుట 
గాని వన్ను విధించుటగాసి జరుగజాలకుండెను. కనుక 
వ్రజా వరిపాలన పదతులు (పవంచములోని వళ్సి అర 
గోళములో వ్యాపించుటయందు కూడ ఈ వలసరాష్ట్ర మ 
'పాధాన్యము వహించెను, 


ఖండాంతరములతో వర్తక బ్యా వారముల చేయుట 
యందును, వానిలో వలనలను నిర్మించుకొనుటయందును 
డచ్చివారు ఇంగ్నీ షువారు మూాపినంత (శద్ధను 'నేవ్చను (ఫెంచి 
వాళు చూవక పోయినను వారుకూడ వదునేడవ శ 'తాబ్బమం 
దుండి ఇట్టి యుద్యమములలో పాల్తానిరి, ఆసియాఖండ 
"డేశములతో వ రకము సాగించుటశకై వారొక తూర్పిండయా 
సంఘమును స్థాపించిరి, కాని ఇది విస్తారము వృద్ధిగాంచ లేదు, 
వలనల నిర్మాణములో పీరు చేసిన (వయత్నము లింతకంబు 


డచ్‌, ఇంగ్లీ షు ఫెంచి వాణిజ్యము? వల'ససలు 49 


ఫలనంతములయ్యెను, ఉత్తర అమెరికాలో వీరు |క్రీ, నె, 
1605 లో అశేడియా రాష్ట్ర )మును, (క్రీ, నె. 1608 లో కనడా 
రాష్ట్ర)మును నిరించిరి. వీనిలో కాపురము చేయుటకు వచ్చిన 
| ఛంచివారు ఏబది సంవత్సరముల కాలము అనేక కష్టములకు 
లోబడవలసిన వాశైరి, వారినంఖ్య న్యల్పమగుట చేతను, 
భూమి సారవంతము కాకపోవుటచేతను, ఇరుగు పొరుగునం 
దుండిన ఇండియన్‌ ఆదిమనివాను లతిధై ర్యముతో పరి చెది 
రింవగలవారగుట చేతను పీరికి కొన్ని ఇబ్బందులు కలిగెను, 
కమ్మకమముగ ప్‌ రా కష్టములను నివారించుకొనగలిగిరి, 
మత (పణారకు లనేక [వయానలకోర్చి, అగ మ్యములగు 
నడవులలో నివసించుచుండిన ఇండియన్‌ లతో సంబంధము 
కల్పించుకొని, వారిని కై) న్తవులుగ జేసిరి, సాహనవంతులగు 
వరిశోధకులు దూర్మవయాణము లొనరించి మిసిసిపీ నది 
మోదుగ తిరిగితిరిి తుదకు దాని ముఖద్వారము చేరిరి, 
అచ్చట (ఫెంచి (పభుత్యము న్యూ ఆర్లియన్‌ సు నగరమును 
నిర్మించి మిసిసిపీ నది (పొంత (పదేశమునంతను “లాయి 
కియానా”” (01631204) అను వేర తమవరిపాలనలోనికి వచ్చి 
నట్టు (వకటించిరి. కనడాను లూయిసియానా తో కలుపు 
టకు వారు సుమారు అటువది కోటలను మార్లమధ్యములో 
నచ్చటచ్చట నిర్శింపజూచుట చేత వారికిని బ్రంగ్లీ షుదారికిని 
విరోధము [వబలీ యుద్ధములకు "కార ణమయ్యెను, 
క (ఖైంచివారి వలనలనుగుణించియు సామాాజ్య నంసపొా 
దనముగుజించియు రెండు విశేషములు పేర్కొనదగియున్నవి,. 
మత యుద్ధములు ముగిసిన తరువాత |పాకొను చేశమునకు . 


50 పాశ్చాత్యుల న్నది శయములు 


పాలకులై న బోర్చ్భక౯ వంశపు రాజులు, వారి మంతులు 
యూర పుఖండ వ్యవహారములం చెక్కువ శ్రద్దను వహించి 
అచ్చటనే గోవు సామాజ్యమును నసావీంచు (వయత్నములో 
నుండి వారికున్న నై సై న్యములను ధనధాన్యములను అందుకై 
ఎక్కువగ వినియోగించిరి,  ఖండాంతరములలో సామ్రాజ్య 
మును స్థాసించుటకు వారిష్టవడినను యూరపు వ్యవహార ములే 
' వారికి వధానము లయ్యను, అందుచేత వారిఖండాంతర 
సామా గబ్యి (పయత్నము లంత ఫలింవజాలవయ్యెను, వారి 
[(వయత్న ములకును, పా ఇంగ్లీ షువారు చేసిన (పయ 
త్న ములకును బందువలన సె సొవ్చభేదము క నుపించుచున్న ది. 
ఖండాంతర సా మాజ్య సంపాదనమున కత్యవనరమైన నౌకా 
బలమును వారు నిరించుకొనకుండుట కిదియీ కారణము. 
దీనితోపాటు మజీమయొక  వెేశేషముకూడ గమనింప దగ్గి 
యున్నది. కనడాలో స్థిరనివానము 'లేర్చరచుకొనిన (ఫెంచి 
వారు మాత్భ్ళదేశమగు (ఫాక్సులోని ఆచారవ్యవహారముల 
తోడను పరిపాలనా విణానములతోడను వచ్చిరి, అందుచేత 
కనడాలో (ఫెంచి నాగ రిక తకును విజానమునకును (పాబల్యము: 
కలిగను, కనడాను ఇంగ్ల షువారు జయించిన తరువాతకూడ. 
(ఫ్రెంచివారు కాపురముండు కబెక్‌ (Quebec) రాష్ట్రములో 
ఇన్సటివజకు ఈ (ప్రాబల్యము సి పిరవడియే యుస్నది. 

డచ్చి ఇంగ్లీ ప షు (ెంచివారి వ _రృకవ్యాపారములు 
'నలనలు 'ఖండాంతరములలోనికి వ్యాపించుచుండిన కాలములో 
యూర పుఖండమం ద నేకయుదములు, యుదనన్నా హములు 
జరుగుచుండెను. మొ త్రముమోద. ఆధునిక యుగములోని 


డచ్‌, ఇంగ్లీషు, (ఫెంచి వాణిజ్యము, వలసలు 51, 


యూరపుఖండ చరిత్రమునకు Slr యుద్ద, 
ములు [వధానలతణమయ్యుననికూడ చెప్పవచ్చును, ఆధునిక. 
యుగము (పారంభమగు నాటికి ఇంగ్లండు: (పొన్‌ సు, 
స్పెయిన్‌, పోర్చుగల్‌, ఆస్ట్రియా మొదలగు దేశములు నిరం 
కుశ [పభువుల పాలనలోనికి వచ్చుటయు క్రీ, వె. 1500 
తరువాత వ దినదినాభి వృద్ధిగాంచుటయు దీనికి 
(పథాన హూతువు, ఈ పభువులు చారు. వంశముయమొక 

క్ర రురు రలు పరమార్థమనియు అందుకు 
తమరాజ్యముల వి స్తీ మును వెంచుటయే ఉ  త్తమసాధన 
మనియు భాెసించి గ్‌ా _త్తరాష్ట్ర్రములను -జీశములను సంపవొ 
దించుటకొజకే వారిశ _క్సీసామర్థ్యములను అవకాశములను 
వినియోగింవసాగిరి. మతవివ్థవము మూలమున చర్చియొక్క_ 

అధికారము నిథిలమయ్యెను. పోపులు వాగినడ్డజాలరై రి.. ఇం 
గ్రండువంటి కొన్ని చేశములలో రాజే ముతాధికారియమ్యున్తు, 
క్‌ _రకవ్యా షపారములు వృద్ధిగాంచుచుండుట చేత ధనికుల ద 
పష న్ను లవిధించి యుద్ధసన్నా హమునకును, యుద్దము 
సాగించుటకును కావలసిన (ద్రవ్యమును మజ్‌ంతసులభముగను 
అధికముగను వసూలుచేయుటకు వనతు లేర్చడెను. కీ. కః 
1500 తరువాత యూరపుఖండమున రెండు వఖ్యాత రాజవం 
శము లుండెను, [పాన్‌ సుబేశము నేలిన బోర్చన్‌ వంశము 
వానిలోనొకటి, ఆస్ట్రియా స్పెయిన్‌ దేశముల "నేలిన హోప్ప 
బర్లు (Hapsburg) వంశమురెండవది. ఈలెండింటికి మధ్య 
విరోధ మేర్చడి యుద్ధముల నేక ములకు హేతువయ్యెను. మత 
యుద్ధములుకూడ చీరునకు మతయుద్ధము లేగాని వానిని. సాగిం 


వ్‌ పాశ్చాత్యుల వ క్షయములు 


చిన రాజులు రాజ్య కాంతుతోడనే వానిలోనికి_ దిగిరి, ఇట్టి 
సందర్భములోనే యుదములను చేసినవారిలో ఎవరివశుము 
న్యాయము, ఎవరిది అన్యాయము అని విమర్శించుట అనవన 
రము అనంగతము, 


ఇంగ్ల ండుకూడ అవకాశమున్నవ్వు డీ యుద్ధములలో 
పాల్లొనుచునే యుండెను. స్పెయిన్‌ వారు, డచ్చివారు ఓడిపో 
యినతరువాత వీరికి |ఫెంచివారితో విరోధము (పొ _ప్తించెను, 
(ఫెంచిరాజులు వారిశాజ్యమును వెంచుకొను (పయత్నే ముల్‌” 
హాోలెండు 'బెట్టయముల జయింవ జూచుచుండిరి, వారి యుద 
శము నెరవేరిన యెడల ఇంగ్ల ండుణొక్క... స్వాతం|త్యమునకు 
(వమాదము కలుగుటయేగాక డచ్చి నలన రాజ్యము వర్తక 
వ్యాపారములు బలవంతులగు |ఫెంచివారి అధీనమై ఇంగ్లీష షం 
వారికెంతో నష్టము కలిగించుట తప్పదు, ఇదిగాక హోప్ప 
బర్లువారితో (గెంచివాడు చేయుచున్న ప న. బారు 
గెలిచినయెడల యూరపుఖండములో చాలభాగము (ఫెంచి 
పాలనలోనికి వచ్చి స్పెయిక్‌వారి అమెరికా సా మాజ్యము 
కూడ వారి అధీనము కావచ్చును, కనుక ఇంగ్య ండొక 
ద(పమైనను, యూరపు ఖండములోవల జరుగు యుద్దము 
లలో బ్రంగ్లీ పువాశేదో ఒకపతుము నవలంబింవ సభకు యస 
'జెను. కీ. వ. 1688 లో ఇంగ్ధండులో జరిగిన రాజకీయ 
విప్ప వమునకు ఫలితముగ హోలెండు రాజగు విలియమ్‌ ఇంగ్గ ౦డు 
నకుకూడ రాజయ్యెను, హాలెండునకు ఫ్రాక్‌సునకు అది 
వణశే విరోధ మున్న ందున నదిమొదలు ఇంగ్భ ౦డుకు కూడ 
ఫాక్ససువై విరోధము తప్పదయ్యెను, 


డచ్‌, ఇంగ్లీ షు, _ఫెంచి వాణిజ్యము, వల'సలుం వ్‌ప్‌ 


దీనికితోడు మజీరెండు సందర్భములీ విరోధమును 
వృద్ధి జేసెను, ఉత్తర అమెరికానంతను తమవరిపాలనములో 
నికి దెచ్చుకొను ఉద్దేశముతో "ఫించివాడు కనడా లూయి 
యానలను కోటల సాధనమున కలివి ఇంగ్తిషువారి వద 
మూడు కాలనీలు వ్యాపించుటకు వీలు లేనట్టి వరిసితులను 
కల్సీంచు చుండిరి, ఇండియాలో కూడ సామాజ సంపా 
దనమునక్షై వారి మధ్య పోటీ (వబలెను, పదునేడవ 
శ'తాబ్బమున "మొగలాయి సా్మామూజ్యము సాస్టవముగ 
నున్నందున యూరోపియనులు వ్రండియాలో రాజ ము 
సంపాదించుట కవకాశము లేదయ్యెను, క్రీ, వె, 1707 
తరావాత సముగలాయి స్నా మాజ్యము శీణింవ ba దాని 
స్థానమున బలిష్ట ముగల భారతీయ సామాజ్య మింకొకటి 
ఏర్పడలేదు. చిన్నచిన్న రాజు లనేకులు స్వాధికారమున క్రై 
చెనుగులాడు చుండిరి, అట్టి అరాజక వరిసితులలో వర్తక 
మునక శై_వచ్చున ఫ్రంచివావ ఇంగ్నీ షువారు రాజ్యముల 
సంపాదించుట కవకాశము లుండుట (గహించి అందుకై. పర 
సరము యుద మాలల నికీ దిగిరి, 


(కీ. నె. 1688 మొదలు (క్రీ. చె. 1815 వజకు ఇంగ్లీషం 
(డ్రెంచి వారి మధ్య అనేక యుదములు జరిగను, _ వీనిలో 
స్పానిష్‌ వారసత్వపు యుద్ధము (1702-1718), ఆస్ట్రియా 
వారసత్వ పుయుద్ధము (1740-1748), స ప్ప సంవత్సరయుద్లము 
(1756-1768), "ఫ్రెంచి విప్తవ యుద్ధములు (1792-1815). 
ముఖ్యముగ చెర నదగియున్న వి, వీనిలో ముదటిడానికి 


ర్‌4 పాశ్చాత్యుల మ ది క&యములు 


'యూరపుఖండము మాత్రమే యాద రగు నుండెను, 
“రెండుమూడు రఘు ద వరల యూరపునంచేగాక ఇండియా 
అమెరికాలలోని |ఫెంచి బ్రంగ్లీ షువారిమధ్య జరిగాను. (ఫెంచి 
వీస్త వ యుద్ధములు కూడ నిబేవిధముగ (వవంచమం దనేక 
భాగములలో జరిగను. వీనిలో నొక్కొక దానిని గుణించి 
'వ్రత్యేకముగ వివరించుట యనవనరము. స్పానిష్‌ వారనత 
యుద్ధమువలన ఉత్తర అమెరికాలోని అశేడియా, పహూడ్పకా బే 
(పాంతము, న్యూ ఫౌండ్లాండు అనువానిని (ఫెంచివారు 
'ఇం్టీ షువారి కియ్యవలసి వచ్చెను, న_ప్రనంవత్పర యుద 
'ఫలితముగ ఫ్రెంచివారు కనడాను, ఇండియాలో వారి 
నా(మాజ్య సంపాదన (వయత్న ములను వదలుకోొసిది, దిని 
మూలమున ఉత్తర అమెరికా, ఇండియాలలో (ఫ్రెంచి 
స్మామాజ్యమునక బదులు బంగీ షు స్మామాజ్యము స్థాపిత 
ములను. ' 
(పషియా 
ఖండాతరములలో వలనలకును, వర్తక వ్యా పారముల 
కును, + న్మామాజ్యములకును డచ్చి ఇంగ్లీ ప పం |ఫెంచివారు పోటీ 
ేయుచుండిన కాలములో యూరపు ఖండమున రెండు నూతన 
రాజ్యములు ముందుకు వచ్చెను, వానిలో మొదటిది జర్మని 
“దేశములోని (పషీయారాజ్యము; రెండవది రపి యా రాజ్యము, 
తధునికయుగము' | పారంభమగునాటికి జరనీచేశమున కంతకు 
చరున కొక చక్రవర్తి యుండినను (అతనికి ఫవిితమైన రోవు౯ 
చ [కవర్తి 8; Holy Roman Emperor అని బిరుదు) చేశము 


డచ్‌, కః (ఖుంచి వాణిజ్యము, వల'సలు స్‌5్‌ 


సుమారు నాలుగైదు వందల నంస్తానములుగల భాగమె 
రాజకీయముగ మిక్కీ _లి వెనుకబడియుంజెను, మత విప్ప వము 
మూలమువ సంస్థానాధీశుల వరన్పర చె వై షమ్యము మజీంత 
వృద్ధిగాం చెను, ముప్పది సంవత్సేరములయుద్లము ఆరి క మయ 
ము గూడ శెచ్చి పెళ్సైను. ఇచే సమయమని వరాయి 
వారగు ఫెంచివారు, స్యీడకొవాదు, ఆ స్రీయావారు జర్నసి నిలో 
(పవేశము సంపాదించి, యథాశ క్తిగ జర్భ౯ రాష్ట్ర )ములను 
వశవరచుకొనుచుండిరి, కాని అవ్బటి సనంస్తానాధీశులలో 
(బాండెలా బర్డు సంస్థానమునకు పాలకులై నవారు మిక్కిలి 
న! నుండిరి, వారు పని పాక జొల్ల "రక్‌ 
(అటి నంశమునకు చెందినవారు, తక్కిన రాజ 
కుటుంబములవలె వారుకూడ తవు వంశపు కీర్తి రి (ప్రతిష్టల 
వృద్షి చేయ నమకట్టి కొనుగోలు చేసియు, వివాహా 
బాంధవ్యముల సాధించియు, వారసత్వ హాక్కు-ల నాథా 
రము చేసికొనియు, కష్టపడి యుదముచేసియు, కొంచెము 
కొంచెముగ వారిరాజ మును వృద్ధీ జే దెస్పికోొన | పారంభించిరి, 
18. వె, 1718 లో వీర కరాజబివదమును సంపాదించి 
(వషియారాజ్యమునకు రాజులైరి, క్యాతలిక్‌ 'రాజులచాధల 
నుండి తప్పించుకొని వచ్చిన (వామెస్టాంటు చేతివనివార్యడ 
కాాశయ మిచ్చి తమ రాజ్యములో నూతన పరిశ)మలను 
స్థావించిరి, జాగరూకతతో నమురులగు శె సైనికుల నెరి గొప్ప 
సై న్యమును తయార చేసిరి, దుర్వ్యయమననేమియో శెలి 


యక విస్తార ధనమును చేకూర్చిరి, ఇంతకును ఇతర 
రాజ్యములతో పోల్సి చూచిన యెడల వీరి (పవీయా 


న్‌6 పాశ్చాత్యుల మస క్షృయములు 


రాజ్యము మిక్కిలి చిన్నది. కాని [కీ వె, 1740 మొదలు 
[కీ* చ. 1786 వజకు దీనిని ఘనుడని (పఖ్యాతి గాంచిన. 
ఇడరిక్‌ (Frederick the Great) పాలించెను. ల్రతడా కాలపు 
రాజులందటివ లె చాణక్యనీతి ననునరించినవాడు, అధికారము! 
నకు వచ్చిన వెంటనే నతడదివణకు ఆస్టి “యాపాలనలో నుండిన 
నై లీమియా అనురాష్ట్రముకై దండెత్తి వశపరచుకొనెను. 
అది అనేక [వకృతినంవదలతోగూడిన [వబదేశము, అందుండి 
యతనిని తజబుముటకు ఆస్టి)యారాణి సిశ్య్యవయత్నము 

నిను గాని లాభమువేకపోయెను, న _వ్రవత్సరయుద్ధములో 
అస్టి)యా (పాన్‌ సు -దేశములొకవతమునను, (వషమియా ఇంగ్లం 
డులు నెండనవతమునను చేరి యుదము గావించెను. అందు 
(ఫడరిక్‌ అనమానమైన వజ నుచూవి,తన రాజ్యమునురమేం౦చు 
కొని యోధా నరులలో నొకడను (వఖ్యాతిని గాంచెను. 
(పజలయభివృద్ధికై అతడ నేక సనంస్క_రణముల గావించెను. 
వ్యవసాయమున (కొ_త్తవద్దతులను, వంటలను (వ వెళ వెన్చైను. 
న్యాయపరిపాలనమును చక్క-_'బెటును, ఏద్యాధికు లనేకుల' 
బభోపించెను,. యూరపుఖండములోని గణింవదగిన రాజ్యము 
లలో (వమీయా ఒకటియగున ట్లతేడు రాజ్యమును పాలీం చెను. 


రషియా 
రవీయాచేశము యూరపుఖండపు తూర్పుభాగమం' 
దుండు విశాలమైన దేశము, ఇందులోనివారు సావు జాతివారు. . 
౧౧ 
మధ్యయుగ మున దీనిని మంగోలులు జయించి పాలించినందున 
వశ్చీమయూరపు విజ్ఞానముత డి సంబంధము వాలతగెను,. 
వ్‌ 5 


డచ్‌, ఇంగ్లీ షు, (ఫంచి వ వల'సలు న్‌7 


నల ల్ల నము దముతోగాని చాల్లిక్‌ నముద్రముతోగాని సంబంధము 
తేని కారణమున విజేశములతో విసారము న. 
కూడ లేకుండెను. (వజలలో వాలభాగము విద్యావిహీను 
లగు శెతులు, వావ [వవంచముతో సంవర్క-ములేక వారి 
వారి కుగామములలో జీవితమంతను గడుపుచుండిరి,, వట్టణ 
వాసులుకూడ పాళ్చాత్న్గనాగరిక తకు దూరుబుగ నుండిరి, అట్టి 
"దేశమునకు కీ వె. 1689 లో ఘనుడగు వీటద (Peter ihe 
Great) రాజయ్యను. ముప్పది యా*టు సంవత్సరము లతడు 
గావించిన కృషి మూలమున Se మారి రషీయా 
రాజ్యును యూర పుఖండపు అ|౫  రాజ్యములలో సక్‌ 


వీట రంకు పాశ్చాత్య నాగరికతయం బెక్క_డ లేని 
హాము. దానిని (వవేశవె వెట్టినగాని తన రాజ్యమునకు 
ప. లేదను దృఢ? సంకల్పము కలవాడై సింహో. 
సనము నధిష్టించిన వెంటనే ఉత్తమ కుటుంబములకు జెందిన 
ఏబది రషీయక౯ొ యువకులనేరి ఇంగ్లండు హో లెండు దేశములకు. 
పంచెను, తరువాత "రెండునంవత్పేరముల కత టే పాశ్చాత్య 
"దేశములకు వెళ్ళి నాకానిర్మాణ శాలలను, శెన్రపట్టణములను, 
కరా గారములను స్యయముగ _ సందర్శించి స్వ చేళమునకు 
మరలివచ్చినపుడు, తనతోకూడ  నేర్చరులగు ఇంజనీయర్లు, 
నాకానిరా as నిపుణులు, నివిధములగు చేతివనులలో ఆరి తే. 
రినవారు, ఖనిజములను[త్రవ్వి చై కితీయగలవారు, విద్యా 
లయములందును వె వై ద్యశాలలందును 'వసిచేయు నేర్చుగల. 
వారు... మొదలగు వారి ననేకులను చెచ్చెను, పాశ్యాత్యులు: 


58 పాశ్చాత్యుల టె ఈయములు 


ధరించుబట్టలనే రవీయాలోని [వముఖులు ధరించవ లెననియు 
పొడుగుగడ్డములను, కుచ్చుమోనములను మాని వారు పాశ్చా 
త్యులవలె 'శుభముగ ముఖనురము చేసికొనవ లెననియు, 
శ్రీలు గోహావదతిని వదలి పురుషులతో కలసి స్యచ్చగ 
'నంచరింవవలెననియు అతడు శొసించెను, (వషియాలోని 
సై నికవిధానము ననుసరించి రపియాగ నము నతడు నంస్క_._ 
రించెను. హోలెండు వదతి ననుసరించి నాకానిర్హాణము 
నతేడు | పారంభిం చెను, త డనేక కాలువలను రోడ్లను 
నిర్షించెను, పోలీసు పద్ధతిని, పోస్టువ న ప్రవేశ బెక్సైను. 
"వె వైద్యము; ఇంజనీరింగు, నాకాళ్ళొన్హము, ఖనిజ శ ప్రము 
మొదలగు వానిని నేద్బుకొనుటకు ర స్థావీం 
చెను. పళ్ళ్చివు యూరపు చేశములందుండు న నుత నేనున 
రించి రవీయాలోని న న తులను సరిదిచ్దను, చర్చి యుక్క_ యు 
న నై న్యముయొక గ్రాయు అధికారములను రూపుమాపి నిరంకుశ 

వ్యభుత్వమును స్థ స్తావీం చెను. ఎశ్లునను నల ల్ల నము[దములోనికి 
ES సంపాదింతుట కత డిరువది సంవత్సరములు టర్కీ- 
'రాజ్యముతో పోరెను గాని లాభములేక పోయెను, బాల్టిక్‌ 
నము[ద్రములోసనికి (వవేశమునంపాదించుటనై స్వీడ౯ రాజుతో 
నతడ బేవిధముగ పోరి తుద కందు విజయముగాంచి, దానికి 
"నమోావమున 'నెంటువీటర్భుబర్హు అను పట్టణమును కట్టి. (దీని 
కివ్వుడు లెనిన్‌ (గాడ్‌ Leningrad అనివేద), దానిని రమ్‌ 
యాకు రాజధానిగ జేసెను, వశ్చిమయూరపువా రదివజకు 
రషీయా ేశమును వెనుకబడిన ఆసీయా దేశములలో నొక 


'టిగ. పరిగణించు . చుండెడివారు. కాని వీటదయొక్క_. 


డచ్‌, ఇంగ్లీ షు, (ఫెంచి వాణిజ్యము, వల'సలు 59 


సంన్క్మ_రణములు పూ_ర్తియెనవ్ప్చటినుండి వారా యభిపాాయ 
మును మార్చుకొని రషియాను పాశ్చాత్య రాజ్యములలో 
నాకదానివలె గారవభావముతో మాడ సాగిరి, 


వీటరు (సారంభించిన పద్దతులను క్‌, వె, 1762 నుండి 
కీ. చె. 1796 వజుకు పాలించిన కాతరి౯ మహారాణి 
(Catharine 11) మజిత బలవరచెను, ఆమె రాజంకాల 
ములో టర్కీ-తో కొన్ని యుద్ధములు జరిగను, వాని ఫలిత. 
ముగ క్రిమియా దీపము, నల్ల నము దముయొక్క- ఉత్తర 
తీరము రవీ.ళూ పాలనలోనికి వచ్చెను. రషీయా వర్తకపు 
నౌకలకు బాన్పఠన్‌ (Bosporus), డార్ల నెల్పు (Dardanelles) 
జలసంధులమోదుగ మధ్యధరానము[ ద్రములోనికి (పవేశము 
లభిం చెను, టర్కీ- రాజ్యములో రవియాయొక్క.. వలుకుబడి 
వృదిగాం చను, (వపియా నా కాలమున సపాలించుచుండిన 
గ్రైడరిక్‌, ఆస్ట్రియాను పాలించుచుండిన 'వెరయీ తెరీసా 
వుపహారాజి , రషమియాను పాలించుచుండిన 'కాతరె౯- మహో 
ల న ముగ్గురు కలసి, పోలెండు రాజ్యముపై కుట లు 
వన్ని, దానిని విభాగముచేసి, ఒక్కూక్క-రు ఒక్కొక్క భాగ 
ము నవహరించిరి, ఇది. బహిరంగమైన దోవఫిడియని 
తక్కిన 'రాజ్యములవారు భావించిరి గాని వారిలో నెవవకూడ 
పో లెందడుకు సహాయము చేయర రి. సామాన్య (వజలకు 
రాజకుటుంబముల వై అనహ్యాము ము కలుగుట కీ పోలెండు విభజన 
శపథధాన కారణమయ్యెను. ఒకేజాతికి జెందిన పోలిష్‌ | పజలను 
“మూడు ముక్కలు చేసి, ఒక్కొ-క్క_ముక్క-ను వారితో నెట్టి 


60 పాళ్చాత్యుల వృ వె తయములు. 


నంబంధము లేని వరాయిరాజల వశముచేసికొని ప్రజల: 
ఐక మత్యేమునకు భంగము కలిగించిన కారణమున నిది 
"మొదలు పోలిషు జనములో జాతీయభావము ను ఆధ్ధు- * 
నిక యుగములో జాతీయతత్వము బలవడుటకు డారితీఢను, 


వదుగెనిమిదవ శ తాబ్బమున యూరపు ఖండములోని. 
దేశము లనేకములను పరిపాలించిన రాజులు నిరంకుశత్య 
మందును, నిరంకుశతంము మూలమున  సాధింవదలచిన 
యు క్రైశములందును, అనుసరించిన రాజసీతియందును ఒకరి. 
నొకరు పోలియుండిరి. (పాక్‌ సును పాలించిన వదునాల్లవ 
లూయి (10115 XIV_1648-1715), వరిషియాను పాలించిన 
(ఫెడరిక్‌ , రషమీయాను పాలించిన పీటరు కాతరై ౯, అస్ట్రి 
యాను పాలించిన మెరయాూా తెరిసా బోనప్‌ నప్‌ చకవరు eed 
ఒ కేవర్లమునకు చెందినవారు. వారిని (పాజ్ఞులగు ని నిరంకుశ 
(పభువులని (Enlightened Despots) పేర్కొ నుట మామూలు, 
వారి అధికారము నిరంకుశ మెనది, వార్ల మెంటులుగాని, చర్చ 
గాని, ఇతర సంనలేవిగాని వారి యధికారమునకు హాద్దులు 
కల్పించి యుండలేదు, వారి కిష్టమైనదే శాననము. తమ. 
రాజ్యములనేదో యుకవిధమున చెంచుకొనుటయే వారు. 
వరమార్థముగ భావించిరి, దానిని సాధించుటలో వారు నీతి: 
అవిసీతి యన్న వినత,తను గమనించుట యనవనరమని తలచిరి. 
రొజసీతిక్షిని సామాన్యవ్య కుల నీతికిని భేదముండవలెనని 
వారిముతము, త ల గావించియు, బలహీనులగు రాజుల. 
జెదరించియు భయా పెట్టియు తేమ రాజ్యములను వృద్ధిచేసి. 


డచ్‌, ఇంగ్లీ షు, (ఫెంచి వాణిజ్యము వలసలు 61 


కొనుటకు వాశెల్లప్పుడు పీయత్నించుచుండిరి, కాని ఈ 
we నఫలమగుటకు వారియొద్ద గొప్ప నై నములు, 
సై నికవరికరములు, కోటలు ఉండుట “అత వనరమని వారు 

(గహించిరి, ధనములేక ఏనిని నంపాదించుట సాధ్యము కాక 

పోవుటచేత, ధన నంపాదసమునకు కావలసిన మార్షములను 

వారు వెదకి వానిని అనున సరించువారై రి, వారి మతి ములో 
చెండి బంగారము కే వధానమైన ధనము, ఆవి యుండిన 
యెడల తక్కిన వస్తువుల వేనినై న కొని సంపాదింనవ్పును. 
విదేశములకెక్కువ విలువగల వస్తువుల గెగువుతిశేసి, 
ఏదేశముల నుండి తక్కువ విలువగల వ స్తునవ-౫ా మును 
కొనుచున్న యెడల చెండిబంగారముల సమకూర్వుట సులభ 
మగునన్న భావముతో వావ ఎగుమతులను పోకహించుచు, 
దిగుమతుల తగ్గించుచు సొదేశవ్యాపారమును నియమమం 
దుంచుచుారి, ఇట్టివద్దతికి మర్క_ంటలినం (Mercantilism) 
అని చేరు, తవు దేశములలోసని (వజలకు కావలసిన అహార 
వదారములు వస్త్రములు ఇతర సామి సాధ్య మైనంత వణకు 
తమ టేశమంచే ఉత్పత్తి యగునట్లు వారు చూచుచుండిరి. 
వ్యనసాయమును, పర్మిశమలను, రోడ్డ ను, కాలువలను, 
వృద్ధి చేయుటయందు వారీకారణమునచే ఎక్కువ శ్రద్ధను 
హారాల వలనరాష్ట్రములను సంపాదించుటలో కూడ చారి 
పథానో దేశ మిదియే, ఇతర రాజ్యముల పై ఆధారవడ 
వలసినది లేక తమతమ వలనలనుండి తమకు కావలసీన 

(వ ధానవస్తువులను తెచ్చుకొనినయెడల "వెండబంగారములు 

తమ'దేశమునుండి విబేశములకు పంపవలసిన అగత్యముండ 


62 పాశ్చాత్యుల , వడి ,తమయములు 


దని వారు భావించిరి, వారనునరించిన పరిపాలనా విధానమునకు. 
వారి విపరీత రాజ్య కాంత. అందుకై. వారుచేయనెంచిన యుద్ద 
ములు, అదన్న రాములు ఆధారములుగనుండెను. వారు. 
తల పెట్టిన సంస్క-రణములన్ని యు పనికి అంగములు, యుద్ద 
ములకు మధ్యయుగమున లేని (ప్రాధాన్యము ఆద్ధునికయుగ 
ములోకలుగుటచేత మానవ ీవితముంతేయు పూ ర్తి 
వమూరివోవలసి వచ్చెను, 


వ్‌ 
రాజకీయ విప్లవయుంగము (1640-1800) 


(ఇంగ్లండు అమెరికాలలో విప్లవము) 
| ౧౧ గా 


న 


నిరంకుశులగు రాజులతో (పారంభ మైన ఆధునిక 
యుగ మందు కొంత కాలము ' గడచినత ర్యాలే నినంకుత' 
'రాజత్వమును తొలగించుట కై పిప్తవము లనేక ములుజరిగను.. 
వానిఫలితముగ (వవంచములోని ప్రభుత విధాన మంతేయు 
మారిపోయెను. అనేక డేశములలో నిప్పటి విధానమునకును 
క్రీ. నె. 1500 _ప్రాంతమందుండిన దానికిని పోలికయే కను 
వించదు. ఈ విప్ప వములలో వదునేడవ శ ఆాబ్బమున జరిగిన 
ఇంగ్సీషు విష్ణ వము, డీ ఇ. 1776 8857 లో జరిగిన 
అమెరికళ వివ్హవము, క్రీ, వె. 1789 లో ప్రారంభమైన (ఫ్రెంచి 


ఏవ వము గణులింప దగియున్న ని, 
య... 


"4 పాళా ఏత్యుల వ్య శ్షయములు 


ఇంగ్లండులో విప్ప్టవము 

ఇంగ్ల 0డులో క్రీ. నె క. se క. వె. 1608 
వణకు ట్యూడర్‌వంశపువారు త పాలించిరి, 
(వజలు వారి నిరంకుశ త్యమునందు సుముఖులుగనే యుండిరి, 
"దానికి రెండు కారణములు కలవు, (క్రీ. వె, 1485 పూర్ణము 
చేశమం దంతర్యుద్దములు సంభవించి | పజల శాంతి భ|దతలకు 
భంగము కలిగించెను, ఆ తుద మూలకు ఫ్యూడల్‌ భూస్యా 
“ముల అధికార దుర్వినియోగ మే (పథాన కారణము, ట్య్యూూడర్‌. 
రాజులు య నమా _ప్పిగాపించి, భూస్వాముల 
“నణగ (దొక్కి-? ఊకమందు శాంతిని చెలకొల్ప భూ" "సములు 
మజెన్న టికి తలయె త్రకుండ నుండుటకు కావలసిన ఏర్పాటు 
లను గానించిరి, అందుచేత (వజలు పార్షి ంచి, ట్యూడర్ల 
నిరంకుశత్వము అవనరమన్న భావముతో. నుండిరి. ఇదిగాక 
టూ్యూడర్లు మిక్కిలి లౌకిక ap కలవారు. వారు నిరం 
కుశు లై నను పె క్రి సాంకుశులుగనే కనుపించుచుండిరి. 
"రాజుయొక్క. అధికారమును సనియమబదముగ చేయుటకు 
మధ్యయుగములో ఏర్పడిన పార్ట మెంటు నభయెడల గౌరవ 
భావముగలవారై , చట్లముల నన్ని టిని పార్గ!మెంటు సాధన 
'ముననే చేయుచుండిరి. " నయభయములతో" పార్లమెంటును 
వశపరచుకొని వారు వారికి “కావలసిన కార్యముల నన్ని టిని 
పార్ల మంటుచేతనే చేయించుకొనుచుండిరి,. అందుచేత వారి 

నిరంకుశ తము పత్యకుముగ గాక వరోతముగ నుండెను, 
ఈ వె, 1608 లో న్గూవష్టవంశపు రాజులు వార 
సత్వపు హక్కు. చేత ఇంగ్ల ౦డుకు. రాజులై రి, వీరు .స్కా=క్సైండు 


రాజకీయ విష్రయుగము (1640-1800) 65' 


చేశపువారు, ఇదిగాక |క్రీ, వె. 1608 నాటికి ఇంగ్లండులో 
నిరంకుశ రాజతంము యొక్క. అవనరముకూడ తీరిపోయిను,' 
బలవంతులగు భూస్యాము లదృశ్యు లై రి, రాజుల నెదిరించు 
సామర్థ్యముగల. చర్చి లేకపోయెను, వర్తకవ్యాపారముల, 
ద్యారా ధనమును సంపాదించినట్టియు శాంతి వ పరిస్థితు. లత్యవ, 
నరములని భావించినట్టియు మధ్యవర్షమువారు. వలుకుబడిగ ల 
వారైరి, (వజలలో అట్టివార నేకులున్నస్పుడు నిరంకుశ రాజ 
త్యమున కంత యవనర ముండదు, కాని స్తూవరు రాజులు 
వరిస్థితులలోని మాద్చలను గమనించక ట్య్యూూడర్ల వలే 
నిరగీకుకులుగ నుండ సమక ట్రిరి, "ఇదిగాక వీరిలో మొదటి 
వాడగు జేన్చు ఎట్టి లౌకిక జ్ఞానము లేనివాడు, బ్రతని కుమారు 
డగు బా ర్టెసులో "కూడ నిట్టి జానము కొంత లోపించి 
యుండెను. సనుయానుకూలమూగ (వవ_ర్రించుట యసిన 
“నేమియో వీరెదుగనివారు. తవు అధికారము భగవ దన్నుగ 
పామువలన వచ్చినదనియు, రాజులు : భగవంతుని [వతినిధుల 
నియు, వాగేమిచేసినను (వజలు వారికి లోబడియుండవలసిన 
వారనియు వా రుపపాదించిరి, సిదారక యులు సిద్ధాంతము 
లుగ నున్నయెడల వృజలకు ఇ ప్రమాద మేమియు సంభవించదు. 
కాని స్టూవర్టు రాజులు పేని ననునరించి దేశమును పాలించ 
సాగిరి, "పార్ష మెంటు. అనువుతిలేక చట్టముల చేయ రాదనియు 
పన్నుల విధింనరాదనియు మధ్యయుగమందు దుండి ఆచారమై 
వచ్చుచున్నను వారు దానికి విరుద్దముగ వన్నుల ,నిధించిరి, 
స్లూవట్ట రాజులలో మొదటి ఇద్దరు అంగి కన్‌ శాఖకు పందిన 
(పాచుస్టాంటులై 3 ప్యూరిటన్‌ శాలకు చెందినవారిని బాధించ 
ర్‌ 


66 పాశ్చాత్యుల నది కృయములు 


సాగిరి, కాని పార్ల మెంటు నభ్యులలో ననేకులు ప్యూరిటన్లే; 
"దేశములోని ధనికోలలోని మధ్యవర్షములోను ఏ రనేకులుండిరి, 
దీనికితోడు చాన్టెన్‌ కాతలిక్‌  మతముతో దగ్గిరనంబంధ 
మున్న ఆచారములను పూజూవిధానములను [వవేశ చెట్ట 
దలచెను, అందువై పోపుయొక్క_ అధికారము ఇంగ్లండులో 
పునస్థావితమగునను భయము కొందరికి కలిగెను. ఇదిగాక 
న్యాయస్థానములలో విచారణ లేకయే అనేకులను ఏడ శారా 
గారములలో బంధించుచుండిరి. వీరి నిరంకుశత్య్వ ము బన్ని 


రూపముల ధరించినందున పార్ల మెంటు పీరివై. తిరుగుబాటు 
న 


ఈ తిరుగుబాటు మొదటిచాన్లెన్‌ కాలమున 
(1625-49) తీవిరూవము ధరించెను, తుదకు నిరంకుశత 
మును రూపుమాపుటకు మార్హాంతరము లేక పార్గ మెంటు 
వారు చార్జెస్‌ వై యుదమునకు దిగిరి, అందు (వజలలో 
కొందరు రాజువశ్షమును, మరికొందరు పార్లమెంటు వతు 
మును అనుసరించిరి, (క్రీ, వె, 1642 మొదలు కీ, వె, 1649 
వరకు జరిగిన ఈ అంతద్యద్ధములో రాజు ఓడిపోయను, 
అతని శత్రువర్షములో చేరిన పార మెంటు నభ్యులతనిని 
బంధించి, ఏదియో ఒక విధమైన విచారణచేసి, మరణశికును 
విధించి శ్ర, వె. 1649 లో నతనిని శిరశ్సేదము చేసిరి, అటు 
తర్యాత పదకొండు సంవత్సరములు రాజు బేక (వజా నా మ్య 
పద్ధతిని రాజ్యాంగ మేర్చడెను, 'కా౦ వెల్‌ అను నాయకుడు 
దీనిని చక్కగ నిర్వహించెను గాని (క్రీ. వె 1659 లో 


రాజకీయ విస్తవయుగము (1640-1800) 67 


అతడు చనిపోయిన తరాంత అంతటి సమర్థుడగు నాయకుడు 
మరియొకడు లేడయ్యెను, (వజలలో అత్యధికులు రాజత 

మంచే అభిమానము కలవారుగనుండిరి. అందుచేత మొదటి 
చార్జెస్‌ కుమారుడగు రెండవ  చాగ్జెస్‌ దేశమునకు 
రా జయ్యెను, కాని ఇతడు తండివలె నిరంకుశుడుగాక 
పార్ల మెంటు విధించిన వరతుల కన్నిటికి లోబడి దేశమును 
పాలించుట కంగీకరించను, బాలవరకిత డచేవిధముగ 
పాలించెను, ఇతని తరాంత నితని తమ్ముడు రెండవ జేన్చు 
రాజయ్యను, ఇతడు తండ్రివలె నిరంకుశుడై శనొనన విరుద్ధ 
ముగ రాజ్యముచేయుచు కాతలిక్‌ మతమును "దేశములో 
(వవేశపెట్టుటకు సిద్దవడెను, అవూడు పార్ల మెంటువారు, 
(ప్రజలు ఇతనిపై తిరుగుబాటు చేయుటకు తీర్రానించుకొనిరి, 
దీని నంతయు చూచి, అతడు క, వె, 1688 లో "దేశమునుండి 
పారిపోయెను,  దానివై పార్ల మెంటువారు అతని కుమా శె 
యగు మేరీని రాణిగను ఆమె భ్ర్తమొన విలియం (ఇతడవ్ప 
టికే హాలతెండుకు రాజు) ను రాజుగను వర్చరచుకొసిరి, పార్ల 
' మెంటు చెప్పినట్లు దేశమును పాలించుటకు విలియం ఒడ 
బడెను. ఇంతటితో ఇంగ్ల్గండునందు. నిరంకుశ రాజత్య 
మంతరించి పార్ల మెంటు సాషమ్యము స్థింపడనుః కీ, నె 
1688లో జరిగిన ఈవివ్పవము ర _కృపాతములేని విస్త వము, 


క్రీ. వె. 1689 లో పార్ల మెంటువా రొక చట్టము 
గావించి రాజు వనవిధముగ పాలింవవళనో, [పజల శెట్టి హక్కు- 
లుండవ లెనో నిర్ణయించిరి, రాజు ఆంగ్థ్రి కన్‌ శాఖకు చెందిన 


68 పాశ్చాత్యుల వృద్ధి శ్రీయములు 


వాడుగ నుండవ లెననియు, చట్టములు గావించుటకుగాని రద్ధు 
చేయుటకుగాని అమలులో నుంచకుండుటకుగాని పన్నుల 
వేయుటకుగాని రాజున కధికారము లేదనియు, పార్ల "మెంటు 
అనుమతిలేక సైన్యములను రాజు సనమకూర్చ రాదనియు, 
పార్ల మెంటు సభ్యులకు సంపూర్ణ వా క్స్వాతంత్యముండవ లె 
ననియు ఆచట్టము వధించెను. రాజును చట్టబద్దునిగ చేయు 
టకు కావలసిన ఇతర నిబంధనలుకూడ అందు కలవు. అటు 
తరా్యత పార్ల మెంటు మరికొన్ని చట్టముల గావించి వాయె 
స్రాంటు లందరికి నుత స్వాతం|త్యమును కల్పించెను, . కో ధల 
లోని న్యాయమూర్తులు నిర్భయముగా నిప్పు పాతముగను 
తీర్పులు చెప్పుటకు కావలసిన ఏర్పాటులనుకూడ పార్ల 
ముంటువారు చేసిరి, ఈవిధముగ నిరంకుశ రాజత్యము 
బ్రింగ్ల ండులో అదృశ్య మయ్యెను, 


అమెరికాలో విప్లవము 
ఆధునికయుగ రాజకీయ విప్పనములలో రెండవది 
యగు అమెరికన్‌ విప్లవము ఒక అంశములో ఇంగ్లీషు విస్త 
వమును పోలియున్నను ఇంకొక అంశములో దానికి భిన్న 
ముగ నున్నది, ఇంగ్లీషు విప్ప వమువలె నిదికూడ నిరంకు 
శత్యమును తొలగద్రోయుట కుద్దేశింపబడినది. కాని దీనితో 
పాల్‌ ఇది ఆకాలపు వలసలపరిపాలన విధానమును దానితో 
సంబంధించిన సామాజ్య తత్యమును నిరూూలము చేయ 
గలిగెను, ఇంగ్సీ షు విస్తవములో లేనట్టియు అమెరికన్‌ 
వివ్లపములో ,నున్నట్టియు విశిష్టత ఇదియే, 


రాజకీయ విషయుగము (1640-1800) 69 


[కీ చె. 1765 నాటికి ఉత్తర అమరికాలో వదమూడు 
ఇంగ్ల హం వలనలుంజెను, ఇందు నివాసము చేయుచుండిన 
వారు ఇంగ్లండు "దేశమును వదలి అచ్చట చేరినట్టివారు. 
వాడకూడ ఇంగ్నీ షువారే. వారిలో కొొందరుమా(తము 
'యూరపుఖండములోని ఇతర చేశములనుండి వచ్చినవారు, 
నీ, వె. 1776 లో వీరికిని, ఇంగ్లండులోనుండు ఇంగ్లీషవారి 
(వతినిధులతో కిరాడిన పార్ల మెంటునకును వలనల వరిపాలన 
'విధానమును గురించి తీవ) మైన అభి పాయశేదము కలిగి 
ఇంగ్గండునకును వదమూడు వలనలకును మధ్య యుదము 
(ప్రారంభమై ' తుదకు వలనలు ఇంగ్ల ండునుండి విడిపోయి 
స్వతంత్రరాజ్యములు? | మారిపోయెను.. ఇంగ్భండునకు లోబడి 
'యుండిన రాష్ట్రము లీవిధముగ న్వతంత రాజ్యములుగ 
'మారిపోవుటచేత సనీమామ్బనకు అమెరికన్‌ విప్ప వమని వేరు 
Se వచ్చెను, 
వలసరాష్ట్రాములు మాతృ ాేశముయొక్క_ వరిపాలనకు 
లోబడి యుండుట యే క్రమ వద్ధతియని పదునేడు వదునెనిమి 
దవ శతాబములలోనివా రభి పాయ వడియుండిరి, దాని 
ననుసరించి “అమెరికాలోని పదమూడు వలనలు ఇంగ్ల ండునకు 
లోబడి యుండెను. నలనలను పాలించుటలో ప్రథానో 
దేశము మాతృ దేశ ముయుక్క- యోగ మెమాలవృద్ధియను 
అభి పాయనుకూడ నాకాలమున న్నకమముగ నెంచబడెను, 
'అ ,కారణముచేత ఇంగ్లండురాజులు, ఇంగ్లండులోని పార్ల 
:"వంంటు' వలసల ' వ. ర్త ప్యాపారములగురించి అనేక శానన 


70 పాళా ్నత్యుల వది ది శయములు 


ములు చేసియుండిరి, _వలసలలో నుత్స త్తియగు వదార్థము 
లను మాతృ దేశమున శే వంపవలెననియు, వలనలలోని "వజ 
లకు కావలసిన వస్తువులను మాతృ దేశమునుండియి కొనవలె 
ననియు, ఈ వర్తకమంతయు మాతృ దేశపు ఓడలలోనే జరు 
' గనలెననియు, మాతృ దేశపు పరిశ్రమలకు నష్టము కలిగించు 
నట్టియు వానితో పోటీచేయగలిగినట్టియు పరిశ్రమలను వల 
నలలోనివారు సాపవీంచ రాదనియు, మాతృ చేశ సాఖ్యమునకును 
రతణకును కావలసిన వస్తుసామ।గిని వలనలవారు తయారు 
చవేయవలఆననియు చట్టము లనేకము లుండెను, ఇట్టివరిపాలన 
విధాన మొక ఇంగ షం వలనలలో నేగాక అన్ని చేశముల వలస 
లతో కనుపించుచుండెను. వలసలలోని (వజ లది నష్ట్రకర 
మనిగాని అన్యాయమనిగాని భావించినవారు కారు, మాతృ 
చేశనుతో సంబంధ ముండుటవలన వారి కనేక లాభములు 
కలుగుచుండెను, శత్రు (సమాదములనుండి మాతృ దేశము 
వారిని రశీంచుచుండెను, మాతృ దేశమునకు కావలసిన 
సామ గీని తయారు చేయుటలో వారి శేమైన నష్టమురానున్న 
యెడల నష్టవరిహారమున క్రై కొంత (ద్రవ్యము వారికి లభించు 
చుండెను, ఇవిగాక ఇతర నదుపాయములుకూడ వారికి లేక 
పోలేదు, 


అమెరికాలోని ఇంగ షంవలనల వరిపాలన విధానములో 
"ఫ్రెంచి స్పెయిన్‌ పోర్చుగ ల్‌ మొదలగువారి వలనలలో లేని 
విశేష మొకటి యుండెను, ప్రంగ్లీ షు వలనలలో నొకొ_క 
దానియందు అచ్చటి వజలెన్నుకొనిన (పతినిధులతో కూడిన 


రాజకీయ విష్లవయునము (1640-1800) 71 


శాసనసభ యుండెను, వలసలకు కావలసిన చట్టములను 
చేయుటకును వన్నుల విధించుటకును దీని కధికారముం జెను, 
వలనలయొుక్క_ ఛాహ్యువ్యవహారములను ఇంగ్ల ండులోసి పార్ల 
"మెంటు చక్క- బెట్టుచుం డెనేగాని ఆంతరంగిక వ్యవహారములు 
చాలవర కాయా శానననభల అధీనమం దుంజెను, కనుక 
ఇంగ షావలసలు స్యపరిపాలనలాభము ననుభపించుచుండిరి, 


వర్తక వ్యాపారముల గురించి ఇంగృండులోని హృభు 
త(మువా రనేక శాననముల గావించినను క్ర వె. 176కి కు 
పూర్వము వలనలలోని [పజలు వానిని నిరసించినవాడ కారు, 
దాని కొక (వబల కారణముండెను. వారికి ఉత్తరమున 
"ఫ్రెంచివారి కనడా వలనయుండెను. (ఫుంచివారు తమపై 
దండెత్తి వచ్చెదరన్న భయము వారినిపట్టి పీడించుచుం డెను, 
'దాని నుండి. రథ్నీంచుటకు మాతృ దేశపు నహాయము అత్యవ 
నరమయ్యును, కనుక వారు మాతృేశముతో సహాకరించి 
యుండిరి, (క్రీ, వె, 1768 తర్వాత నిది మారెను, నప్త 
సంవత్సర యుద్ధములో (ఫంచివా రోడిపోయిరి,  కనడా 
ఇంగ్షీ షంపాలనలోనికి వచ్చెను. అందుచేత (ఫెంచివారి 
మూలమున ఎట్టి (వమాదము ఉండదను ధ్రైర్యము వలనల 
లోని వారికి కలిగి, అది మొదలు వారు మూతృబేశమువట్ల 
కొంత నిరసన భావము వహింవసాగిరి, ఇదిగాక ఇంగ్లండులోని 
(వభుత్వము (కీ. చె. 1768 తర్వాత రెండు మూడు వివ 
యములలో అంతకుపూరం ముండిన సంప దాయమునకు విరు 
ద్ధముగ నాచరించి వలసలలోని వారి ద్వేషమునకు పాత్ర 


He పాళా సతుల వృద్ద “తయములు "' 


మయ్యెను, స ప్పనంవత్సర' యుద్ధపు ఖరర్చులలో . కొంతభాగ 
మును నలసలలోని వారివద్దనుండీ రాబట్టుటకో వారు శ్షేశించిరి, 
ఇతర శ తున్రల వలన (వమాడము రాకండుటకై పలనలలో 
'అంగ్లీషంనై సైన్యముల నుంచుట అవసరమని తలచి. అందుకగు 
ఖర్చులను కూడ అచ్చటి (వజలనుండి రాబట్టుటకు తీర్మా 
నించిరి, ఇట్టి ఖర్చుల నిదివరకు మూతృ చేశమువాశే భరించు 
చుండిరి, కనుక నిదియంతయు వలనలలోని వారికి వివరీతముగ 
. గన్చించెను, ఈ ఖర్చులకు కావలసిన ద్రవ్య మును వనూలు 
చేయుటకై ఇంగృండులోని పార్ల మెంటు :వలనలలోని [వజ 
,_లమై కొన్ని పన్ను లను విధిం చెను. , ఇది. నంవ వు) దాయము 
“నకు. పూర్తి 'రిగ సహ న వివరీత్రము. వలనలలోని 'వజల వై కు 
(వా - రెన్ను కొనిన , (వతివిధులుగల . శానననభ యొక క్కు శు 
.వన్నుల: .విధించుట' మామూలు, _ వారి [వతినిధులు. లేని 
ఇం గ్షండులోని పార్ట మెంటు ఇట్టి మామూలునకు విరుడఘుగ 
నిష్పుడు వారిపై పన్ను లను వధించెను. వలసల కోభీమున 
కంత. కిదియే (పథాన కారణమయ్యెను. , వారు దీనిని 
నిరసించుచు అనేక నభలను నమా వేశవరచి వారి ఆభి| పాయ 
ములను మాతృ దేశపు పార్లమెంటుకు “తెలిపిరి, అందువై 
వారు వెక్కు. పన్ను లను రద్దుచెని సిరిగాని పన్ను లను విధించుటకు 
తమకు హాక్కు_క లదని నిరొవించుటై. ఒకటి రెండు పన్ను 
లను మ్యాతము రద్దుచేయుట మానిరి, దీనిని గురించి వాద 
(వలివాదములు కొంత కాలము జరిగను, కాని రెండు వక్ష. 
ములవారు. వారివారి వట్టుదలను. మానై రి, వలనలలోని 


“వారు యుద్ధ మే శరణ్యమని. 'శ్రీర్మానించిరి... చైన్యములను 


రాజకీయ విష్లవయుగము (1640-1800) 7 


'గమకూర్చి, యుదము (పారంభించిరి, ' వదమూడు లు 
లలోని వతినిధులతో కూడిన కాంగెసు నొకదానిని నమా 
"వేశవరచి స్వాతంత్ర్యము మానవుని జన్నహాక్కు_ అనియు, 
(పభుతములు చెలాయించు అధికారములకు (పజల "అను 
మతియే ఆధారమనియు వివరించుచు సా వ నొక 
దానిని (పక టించిరి, తర్వాత కాలమున (వవ వంచములో లేచిన 
రాజకీయ వివ్దవముల కావత్రము వేదవాక్య మయ్యెను. 
ఈ విధముగ (పారంభమైన. అమెరికా స్వాతం త్రే 
యుద్ధము. క్రీ, వె. 1776 ._మొదలు (క్రీ, వె... 1788. వరకు 
సాగెను, . అమెరికా సై న్యములకు జార్టివామీంగ్‌. టన్‌ నాయ 
కడై .వరిస్థితులు కి ష్ట్రములుగనున్నను. భై ర్యమును .విడనాడక 
ఇంగ్ల షు నై న్యముల నతిసావానముతో _ నెదుర్కొ: నెను, 
'తుదివరకు జయమెవరికి లభించునో యన్న సందేహము 
మా।త్రము తప్పినది కాదు, కాని ' అదివరకు ఇంగ్లీషంవారి 
వేత చెబ్బలుతిన్న యూరపు ఖండములోని (పాన్‌ సు, 
"స్పెయిన్‌, హోలెండు దేశములు .ఇంస్సీషువారిపై :కసితీర్చు 
కొనుటకు సమయమువచ్చినదని స్వాతం త్యముననై_ పోరు 
యన్న అమెరికన్‌ లకు నహాయముచేసిరి, దాని మూలమున 
అమెరికన్‌'ల బలము వృదిగాంచి ఇంగ్ల షంవారు ఓడిపోయిరి, 
అందు వై వాగు వ్ర, నె. 1788 లో సంధి జేసికొని అమెరికా 
వలసరాష్ట్ర్రములు: స్వతంత్ర రాజ్యములగుట కంగీకరిం చేను, 
అమెరికన్‌ విప్ప వము. స్లస్థలత గాంచెను, .: 


74 పాశ్చాత్యుల వ వ్‌ శ్షయములు 


పదునేడవ శతాబ్బమున రాజుల నిరంకుశత౧ మును 
తొలగదో9యుటకు ఇంస్సీషువారు విన వమును లేవదీసిరి 
అమెరికన్‌లు రాజుయొక్క నిరంకుశత్యమునుగాక వర చేశ 
ములోని వార్ల 'మెంటు నిరంకుశ త్యమును తొలగ దోచి 
న్వ రాజ్యమును సాధించుటకు వివ్లము లేవదీసిరి,  నిరంకు 
శత్యము ఎవరిదెనను సర రాజులడై నను పార్గ మెంటు 
"దె నను. సం దగినదని వారు రజువుచేసిరి విప్లవ 
శాలములో యుదరంగములందు కల (వక్క-న 
నిలబడి వారికి సహాచేరుతై (ఛైంచినై నికు లనేకులు యుద 
మందు పాల్గొనిరి, యుద్ధము ముగిసిన తరాంత వీరు నదే 
థమునకో వెళ్ళి "ఫ్రంచిరాజుల సిరంకుశత్యమును తొలగ 
దో/యుటశై జరుగుచున్న (ప్రయత్న ములలో పాల్గొని 
(ఫంచినిళ్లవమును "లేవదీసిరి, స్పెయిన్‌ పోర్చుగల్‌ జీ 
ముల సరిపాలనను తొలగించి న 'రాజ్యనంపాదనమున కై విప్లవ 
ముల |పారంభించిన దకీణ అమెరికా వలసరాష్ట్రములకు 
అమెరికన్‌ విప్తవము మార్త ర్లదర్శి అయ్యెను, 


నిరంకుశత్వమును వర్యపభుత్యమును తొలగ(్య్రోయుట 

యందు వదమూడు రాష్ట్రాములవా రెటివట్టుదలను చేర్చును 
లు రు రు 

ఐక్యభావమును చూవిరో సంపాదించిన న్య రాజ్యమును 
స్వాతంత్యమును నిలబెట్టుకొనుటయందును బలవణచు 
కొొనుటయందును అట్టి నెర్పునే వూపిరి. [పారంభదశలో వీరీ 
నిషయమై కొన్ని పొరపొట్లు గావించినను క్రీ, వె, 1787 నాటికి 
వానిని దిద్దుకొని పదనుూూడు థాస్ట్ర్రములు- శాశ్యతనముగ 


రాజకీయ విప్త్లవయుగము (16401800) 75 


కలసియుండుటకు తగిన ఫెడరల్‌ రాజ్యాంగమును నిరించు 
కొని యునై కుడ్‌ సేటు అనుపేర జగ (త్పఖ్యాతి గాంచిన 
రాజ్యమును నిరాణము గానించిరి, ఫెడరల్‌ విధానము 
తోపాటు (వజ్యావభుత్వ మే ఆదర్శపరిపాలన విధానమనికూడ 
పీకు రుజువుచేసిన వారె రి, 


మాతృ చేశపు లాభమును [పధానముగ నుద్దేశించి 
వలన రాష్ట్ట్ర్రములను పాలించుట తగదను గుణపాఠమును 
అమరికా స్వాతం(త్ర్యయుద్దమునుండి (బిటిమ్‌ వారు నేర్చు 
కొని తదనుగుణముగ వలనల వరిపాలన విధానమును మార్చు 
కొనిరి, కనడా, ఆస్టేలియా, న్యూజి లెండు ముదలగు వల 
నలు మాతృేశముయొక్క_ వరిపాలనమునుండి విడిపోకుండుట 
కిది యీ "కారణము, 


6 
న్‌ వ వాం. 





ఆధునిక యుగములోని రాజకీయ _ విప్హవములలో 
మూడవది |ఫెంచి విప్లవము. ఇది నంభవించుట “కనేక "కార 
ఆము లుంచెను, గ, =, 1789 (పొంతమున (ఖాన్‌ సు 
-దేశవుందుండిన రాజకీయ ఆరి క సాంఘిక వరిస్టితులు నాయ 
విరుజ్ఞమనియు ధర్శవిరుద్దమనియు | వజలలో అనేకులు ఛావిం 
చుట చేత సీ వివ్లవము జరిగాను. ఇవి [కొత్తగ నేర్పడిన పరి 
స్థితులు కావు. ఆధునికయుగము [పారంభించినదాదిగ 
నుండిన చే కాని ఇవి ధర శ్రవిరుద్ధములని వదునారవ పదునేడవ 
శతాబ్లములవారు భావించి యుండ లేదు. వదునెసిమిదవ 
శ తాబమున (వజల భావములు వూరి వివ వమునకు కారణ 


రాజకీయ పరిస్థితులలో “రాజుల నిరంకుశ తము (పథా 
నముగ గమనించదగి యున్నది, వాని అధికారమును అడ్డ 


ఫాాన్స్‌లో విప్ప పవము 77 


గల సంస్థ లేవియు చేకుండెను. మధ్యయుగమున ఇంగ్లండులో 
పార్ల "మెంటు ne (ఖాన్‌ సులోకూడ రాతకు 
హాద్దులోనుంచుటకు స్రేట్సుజనర ల్‌ (States General) అను 
(వజానభ యొకటి సాపీంవబడెను గాసి బ్రింగ్లీ ష షు పార్ల మెంటు 
నంపాధించినట్టి హాక్కు_లు అధికారములు (ఫాల్‌ సులోని నభ 
సంపాదింవలేకపోయెను, క్రీ, వె. 1614 తర్వాత సీ నభ 
యొక వర్యాయముకూడ క కాలేదు, చర్చిగాన్ని 
న్యాయస్థానములుగాని రాజుల నరం తరము. ఆవగల 
స్థితిలో సకం జను, అందుచేత రాజులు" "ఇష్టము వచ్చినట్లు 
శాసనముల చేయుచుండిరి, ఇష్టమువచ్చినట్లు వన్నులను 
విధించి. వాని మూలమున వచ్చిన, ఆదాయమును ఇష్టము 
నచ్చినట్లు అనవసరమైన యుద్ధములకును, సొంత ' భోగ 
ములకును, బంధువులయొక్కయు సోమరిపోతులగు 1వముఖుల 
యుక్క- యు విలానములకును ఖర్చు ఇెట్టుచు, ఖర్చుకు తగిన 
ఆదాయము దోరక నప్పుడు కోట్లకొలది బుణముల చేయు 
చుండిరి. రానురాను ఆ పటములో వై వడ్డీని ఇల్లి ంఛుటక్షు 
కూడ వారికి సాధ్యము కాదయ్యెను, శ్ర "వ, 1788 నాటికి 
వారు దివాలాతీయు స్థితిలోనికి వచ్చిరి, ఇదిగాక ఏరి నిరంకు 
శత్వము కాలక్రమమున [వజలకు దుర్భరమయ్యును. నేరము 
చేసినను చేయకపోయినను తమ కష్టము లేనివారిని పట్టి 
బంధించి 'సంవత్సరములకొొద్ది కారాగృహములలో. నుంచుట 
పోలీసు వారికి మామూలయ్యెను, ' (పొ చుస్థాంటులు వారి 
'మతమును సచ్చగ ననుసరింన వచ్చునని శ వె, 1598లో 
వేయబడిన శాననమును తర్వాతిరాజులు. రద్దుచేసి శాత 


78 పాళా సత్య ల వృద్ది మయములు 


లిక్కు_లు కానివారి ననేకవిధముల బాధింపసాగిరి, (వభుత్వ 
మును ఖండించుటయేగాక సామాన్యముగ వీమర్శించుటకూడ 
నచేరముగ భావింవబడుటచేత అన్యాయము లెన్ని జరిగినను 
(వజలు నోరుమూసికొని యుండవలసినవానై ర, మతమును 
గురించిగాని, శా సన్త్రముల గురించిగాని, తత్యమును గరించి 
గాని (కొ త్త అభి. పాయములను వ్య_కృవరచుట శెట్టి విద్యా 
వంతులకుగాని |గంథక _ర్షలకుగాని సాధ్యముకాదయ్యెను, 
అధికారులకు నచ్చని అభిప్రాయములు గల (గంథములను 
కాల్చి వేయుటయు [వచారములో లేకుండ జేయుటయు నిరం 
కుశత్యమున కొక లక్షణమయ్యెను,. వదునారు, వదునేడవ 
నే తాబ్బములలో నిరంకుశులుగ నుండిన "ఫ్రంచిరాజులు విచేశ 
ములతో Bs జయము సంపాదించి, తమ 
రాజ్యములను వృద్ధి చేసికొని, తమ చదేశముయొక్క ేరు 
(వలిష్టులను నిలిపిరి, వదు నెనివిదవ శతాబ్దపు "రాజులు 
చేతశానివానై ఉన్న రాజ్ఞములలోని భాగములను కూడ 
పోగొట్టుకొనిన వారెరి, కనుక నిరంకుశత్యము (పజలను 
చాధించునట్టిదిగ నేర్పడెను. నిఖ్లపమునకు రాజకీయ 
కారణమిదియే, 

ఆర్థిక ముగ కూడ సామాన్య వజలు, ర తులు, కూలి 
పనిచేసి జీవించువారు * మిక్కిలి హీనసితియందుండిరి, వ్యవ 
సాయ 'యోగ్యములగు భూములలో అధికభాగము ఫ్యూడల్‌ 
భూస్వాములయొక్క-యు వముఠాధివతులయొక్కటయు వళమం 
దుంజెను, వానిని సాగుచేయుచుండిన రైతులు పండించిన 
వంటలో నధిక భాగమును భూస్వాముల కియ్యవలసి యుండెను, 


ఫాన్స్‌ లోవీప్ల పవము 79 


సొంతేభాములను సాగచేయుచుండిన రై తులుకూడ పన్నుల 
భారమును భరింవలేకుండిరి ఇదిగాక రోడ్డు వం లెనలు 
(వభుత్వమువారి ఇతర భవనములు మొదలగువాని నిర్మాణ 
ములో సామాన్య(ప్రజలు వెట్టిచాకిరి చేయవలసియుండెను, 
మరఠాధివతులు మతముపేర సుంకములను .విరాళములను 
వసూలు చేయుచుండిరి, కష్టనడుట (పజల వంతుగను, ఫలి 
తము ననుభవించుట |పముఖుల వంతుగను ఏర్చ్పడియుం డెను. 
ఆరి కముగ నిట్టి అన్యాయమును భరించుట కిష్టపడక సామా 
న్యజనులుకూడ విప్ప వమునకు సిద్ధ పడిరి, 


యూరపుఖండపు ఇతర చేశములం దుండిన'శ్తే (ఫాన్‌ సు 
"దేశమందుకూడ నాకాలమున నంఘము సోపానవీధానమున 
నిర్మింప బడియుం డెను, వ కొందరు అగ వర్ణ మునకు 
చెందినవారుగను కొందరు హీనవర్ణ ములకు 'చెందినవారుగను 
పరిగణింపబడు చుండిరి, భూస్వాములు, చర్చిలో ఉన్నతో 
.ద్యోగముల ననుభవించుచుండినవారు, అ్మగవర్శములలో 
చేరియుండిరి, వర్త కవ్యాపారములు చవేయుచుండినవారును 
విద్యల నేర్చుకొని నాాయవాదులుగను వైద్యులుగను (గంథ 
క ర్హలుగను ఉండినవారును మధ్యవర్షములో చేరియుండిరి, 
రైతులు _ కార్శికులు హీనవర్ణ ములలో చేరియుండిరి, 
అగవర్ల ములో చేరినవారి సంఖ్య మిక్కిలి తక్కు_వగనుండి 
నను దేశములో మూడువంతుల భూమి చారి వశమందుంజెను, 
గొప్ప ఉద్యోగములన్ని టిని వారే అనుభనించుచుండిరి, 
రాజనభలయందు. వారికే మన్నన, రాజులవద్దనుండి వారికి 


రిం పాశ్చాత్యుల స్ప కీయములు 


ఉపకార వేతనములు అవరిమితముగ లభించుచుండెను, కాని 
పన్ను లనుమా|త్రము వా రిచ్చుకొనవలసీన బాధ్యత లేదు, 
నన న మ సామాన్ష్య|పజలును వన్నులభారము 
నంతను వహించుచుండిరి, పన్నులిచ్చుటకు తగిన-. సామ 
ర పముగల ధనికుల పె. పన్నుల ఏధింవక , ఇచ్చుకొన లేని 
హేరివై వానిని వధించుట అప్పటి సంఘములోని సోపాన 
విభానమునకొక వ?ధాన లక్షణము, దీనిని నిర్తూలముచేయు 
ఉ్రేశముతో విప్ప కు ఏప్ల వమును 'లేవదీసిరి, అసమత్వే 
మునకు బదులు సమత్వము వక కాథారము కౌవలయు 
నని ఏరు ఫఘూోషించిరి, | a 
న్యాయవిరుద్దము లై నట్టి నట్రియు, దుర రములై నట్టియు, 
రిస్థితులు "దేశ మరేదున్న ౦తే మాత్రమున విప్ప కములు సంభ 
ంజ్‌వు. ' పరిసితులు న్యాయవిరుద్దములను భావముగల నా 
కో లున్నవూ డీ వివ్హవములేచుట కవకాశమున్నది. 
ఫ్రాన్స్‌ "దేశములో కి, వె. 1750 నాటికి మధ్యవర్గము వా 
రట నాయకతంమును వహింవగల నట్‌ వచ్చిరి, వ _ర్తక 
వ్యాపారములందును ' 'అతర లౌకిక వ్య వహారములందును వీరు 
ఎక్కువ అనుభవమును _ సంపాదించినవారు. వీరి బుద్ధి 
సూత్ముత కిది ఆధారమయ్యను, ఇదిగాక వీరితో ననేకులు 
విద్యావంతులుగ నుండిరి. కాని రాజ్యాంగ వ్యవహారము 
లలో భూస్వాముల కున్నంత. వలుకుబడిగాని మజి్టద గాన 
పీరికి “లేకుండెను, ఉన్న తోద్యోగములల్లో ot 
కుండినట్టి (ప్రవేశము పిరికి లేదయ్యెను, అర్హ లె నవారి! 
పరువు మర్యాదలు "లేకుండుటయు; అధ్ధ్యలుకాని వారి కిక 


ఫాన్స్‌ లో విప్లవము 81 


దక్కు-చుండుటయు, వీరు ఖండించి, విప వమూలమున (పొచీన 
పరిస్థితులను మార్చుటకు సమక ట్రిరి, సామాన్య (వజలుకూడ 
అనేక బాధలకు గురియెయుండిన " కారణమున నిరంకుశతంము 
తొెలగినయెడల తమ సి ee శాగువడునను ఆశతో వారు 
కూడ విప్ప వమునకు సలా, 


విష్ణ వము మూలమున నప్పటి పరిస్థితులను మార్చు 
టకు (వజలలో అనేక వర్షములవారు సిద్దవడుటకు మరియొక 
(వబలకారణము కలదు, స్రీ వి. 1500 తర్వాత యూరపు 
ఖండమునందు (కమ్మకమముగ నూతనవిజ్ఞానము వృద్ధిగాంచి 
(పజల మనోభావము లనేక విధములుగ మానెను. (ప్రవం 
చవముయొక్క నిజతత్వమును శెలీసికొనుటయం దుత్చాహ 
ముగల వారనేకులు బయిలుబేరి పరిశోధనలను గావించిరి, 
కొందరు నతమ్మత శా స్ర్రమందును, కొందరు గణితశా,న ప్ర 
మందును, కొందరు న శాశ్రుమందును, కొందరు 
రసాయన శా న్ర్రమందును, కొందరు చె వె ద్యశాన్ర్రృమందును 
కృషి. చేసిరి, ఈ పరిశోధనలకు ఫలితముగ భూగోళము 
యొక్క. యథార స స్వరూవము, సూర్యమండలములో దాని 
కుండు స్థానము, ఇతర [గహముల తోడను నక్షత్రముల 
తోడను దానికి గల నంబంధము, దాని నంచార[కమము 
మొదలగు వానిని గురించి [క త్త విషయములను వారు 
కని పెట్టిరి, దూరదర్శిని  బరామిటర్‌ , థర్మామిటర్‌ ; 
“'ిండులం, సూత్మదర్శిని, ముదలగు యం[త్రములను వాశ్రు 
శర సిర్మించగల వారై రి, న్యూటన్‌ మహోమహుడు 


89 పోశ్చాత్యుల వడి ఈయములు 


త 


(Newton 1642-1727) వదార్థముల చలనము (Motion) 
గరించియు;, ఆకర్ష ఈ హా అవకర్షణముల గురించియు నిర్వచించిన 
సూ[తముల కంప ప్రపంచము నడచుట కాధారను. 
'లేనియో స్పష్టమళయ్యెను. వీని అన్నిటియొక్క_ ఫలితముగ 
భగవంతుడు, వరవమూరము, ఐహిక జీవితము, పారలాకిక ' జీవి 
తము మొదలగువానిని గురించి అదివరకుండిన సంచ సుల 
వూరి (కొ _త్తసిద్దాంతములకు పా బల్యమేర్చ డెను, (పవంచ, 
“వెంక యంత /మువంటిదనియు, యం[తముయొక్క-_ నడకకు 
కొన్ని సూత్రము లాథభార మగునట్ల్టు వవంచముయొక్క_ 
నడకకు కూడ కొన్ని సూత్రము లాణారములుగ నున్న 
ననియు, మానవవరికోధనము మూలమున నా సూత్రములను 
శెలిసికొనవచ్చుననియు, భగవంతు డొకడున్నను లేకున్నను 
ఈ నడక నడచుచునే యుండుననియు, మనుష్యుని జ్ఞా జానము 
వృది కానుకాను ఇట్టి సూత్రములన్ని యు స్పష్టమగుననియు, 
దాని మూలమున మానవుడు సుఖముగ జీవింవగల వాడగు 
ననియు ఇట్టి ప లనేకములను పదుగెనిమిదవ శతా 
బ్రపు త! త్వ వేత్తలు వతిపాదించిరి. మానవున కతీతమైన 
"జేదియు లేదను నమ్మక ముకటి కుది రెను, సుఖంచుటకు 
బదులు మానవులు దుఃఖంచుటకు నిరంకుశ తము, సాంఘీక 
దురాచారములు, ఆర్షిక సం|పదాయములు కారణములనియు, 
పనిని మార్చిన యెడల భూలోకము న్వర్షతుల్య మగుననియు 
వాడు భావించిరి. ఇట్టి నూతన భావములు (ఫాన్‌ లోను 
తదితర చేశములలోను వదునెనిమిదవ శతాబ్లమునాటికి 
వ్యాపించెను, 


ఫాన్స్‌ లో విషప్ణ్టవము 88 


కీ. వె. 1774 లో రాజ్యమునకు వచ్చిన వదునారవ 
లూయా కాలమున (పభుత్వముయొక్క_ ఆర్షికపు చిక్కులు 
మరింత అధిక ముయ్యును, రాజునకు అవ్పిచ్చువారుకూడ లేక 
వోయిరి, మరి మానర్ధాంతరము లేక అతడు పాతకాలపునాటి 
ప్రేట్సుజనరల్‌ మహోానభను సమావేశపరచెను, ఇది |క్రీ, చె 
1789, మే 5'తేదీన నమా వేశమయ్యును. దానితో (ఫెంచి 
విప్రవము (పారంభమయ్యెను, ఈనభలో వం|డెండువందల 
మంది సభ్యులుండిరి, వారిలో మూడువందలు భూసాంముల 
శాఖకును, మూడువందలు మతాధికారుల శాఖకును, తక్కిన 
అరువందలు (వజా శాఖకును చెందినవారు, ఎన్ని కలకు 
పూర్వము (వజలలో కలిగిన ఆందోళనము మూలమున 
(వజ్యాపలినిధులనంఖ్య తక్కిన శాఖలకంటు ఆొండింత లుండు 
టకు రాజు అంగీకరించవలసి వచ్చెను. ఇట్లు నమావేశమైన 
(వజా (వతినిధులు మజోనభలోని శాఖలు చేరువేరుగ నభలు 
చేయరాదనియు, అన్ని వాఖలలోని సభ్యులు కలసి ఒకే 
నభగ సమా వేశమె అట్టి నమావేశములలో నధిక సంఖ్యాకుల 
వోట్లనుబట్టి ట్టి కార్యములను జరిపింప వలయుననియు వట్టుబట్టిరి, 
రాజుగాని “తక్కిన శాఖలుగాని ఇట పద్దలొని అమోదింవరై రి. 
అవ్వడు (వజా వతినిధులు సభజేపి ఇతరులు తమతో కలసి 
నను కలియకున్నను తామే చేశముసకు (పతినిధులమనియు, 
తమ నభయే జాతీయనభయనియు తీర్నానము చేసిరి. రాజు 
నకు కోవమువచ్చి చారు సమావేశ మగుచుండిన భవనము 
యొక్క_ తలుపులను మూయించి వారి నలు జరుగుటకు 
ఏలు లేనట్లు గావించెను, కాని నభాభవనమున కెదురుగనున్న 


84 పాశ్చాత్యుల కర్‌ కశయములు 


"బన్ని సుబంలి ఆటకె_ వినియోగింవబడుచున్న బహిరంగ 
(వ చేశములో వారు సమావేశమై దేశమున కొక నూతన 
రాజ్యాంగ విధానము చేర్చరిచినగాని తాము తము ఇండ్లకు 
పోరాదను తీరానము గావించిరి, కొనకు మరి లాభ ములేదని 
మూడు శాఖలవాడ ఒకే సభలో కలసి పనిచేయుటకు రాజు 
అంగీకరించవలసిన వాడయ్యెను, కాస కొద్దిరోజుల కతేడు 
విరిగి అభిపాయమును మార్చకొనినట్లు వదంతులు బయలు 
చేశెను,  అవ్బటికే [వధాన పట్టణమగు ప్యారిన్‌ నగరము 
లోని ప్రజలలో నెక్కడ లేని ఉదేకము పుట్టియుండెను, ఈ 
వదంతులు వారిని మరింతే క్రో ధావేశులుగ జేసెను, వారు 
చనావేలుగ కలసి, రాజకీయ నేరస్తులు బంధింవబడు 
“చాస్ట్రీలు” కారాగారముచె బడి, దాని తలుపులు (బద్దలు 
గొట్టి, అందులోని ఫై దీలను విడిపించి, దానిని 'నేలమట్టము 
చేసిరి, ఇది జూలై 14 తేదీన జరిగాను, నిరంకశత్యమును 
రూపుమాపుటలోనిదియే [వథమాంకము.,. అందుచేతనే 
ఇవ్పటికికూడ దీనిని వండుగదినముగ (ఫైంచివారు భావించు 
చున్నారు, తక్కిన పట్టణముల వారుకూడ ఇన్హై (వవ 
రించి కారాగారముల నన్నిటిని పడగొట్టి పెసిరి, తర్వాత 
చలరోజులలో జాతీయ మహాసభ సంస్కరణము లనేక ముల 
గావించి ఫ్యూడల్‌ జమిందారీ పద్ధతిని రద్దు జెసి, రైతులనే 
భూ సాగములుగ (పకటించి, వన్ను లభారము నందరు వహించ 
వలసినట్లు ఛాసించెను, దీనికంతేకు రాజు విరోధుడన్న వదం 
తులు బయౌేశెను. అందువై ప్యారిస్‌ నగరములోసని వారు 
పదిమైళ్ళ దూరమందుండిన రాజభవనమునై దాడిచేసి 


ఫాన్స్‌ లో విషస్థవము ర్‌ 


రాజును, రాణిని, రాజకుమారుని బంధించి ప్యారిస్‌ నగరము 
నకు తెచ్చిరి. తరాగత రెండు సంవత్సరములలో జాతీయ 
సభ నిరంకుశ విభుల్యేమును తొలగించి, నియమబద్ధమగు 
రాజ్యాధికారముతోో కూడిన రాజ్యాంగ మును నిరించి, 
జన శ్రహక్కుల వ్మతము నొకదానిని (వకటించి, మకొధి 
కారుల భూములను (వభుత్వపరముచేసి, ఆర్థిక సంస్క_రణము 
లనేకముల గావించెను, 

కాని ఈ మాద్చల కిష్టపడనివాడు చేశముం దనేకు 
లుండిరి, రాజు దీని కంగీకరించెనుగాని అతడు య త్రము 
"లేనివాడు, భూసాంము లనేకులు, రాజబంధువులు దేశము 
నుండి పారిపోయి, ఇరుగుపొరుగు చేశములలోచేరి, అచట 
నుండి కుటలు పన్ను చుండిరి, పోపు, ఇతర మతాధిశారులు 
కుట్రదారులను బలవరచుచుండిరి, వీని ఫలితముగ ప్యారిస్‌ 
లోను ఇతర వట్టణములలోను అతివాదులనంఖ్య ఇరిగను, 
జరిగిన సంస్క-రణములు చాలవనియు, రాజతమే ఉండరా 
దనియు అనేకులు ఆందోళనము చేయసాగిరి. (క్రీ. వె, 1791 
లో జరిగిన ఎన్నికలలో అట్టి (పతినిధులే జాతీయ నభా సభ్యు 
అర. దీనికితోడు నిరంకుశులగు విదేశరాజులు |ఫ్రాక్సు వై 
దండె త్తి, లూయీ యొక్క... అధికారమును పునరుద్ధరింప 
జూచుచుండిరి. అందువై వివ్లవకారులు (కోధావేశులై రి, 
అధికారమంతయు అతివాదుల హూన్తగ తమయ్యెను, వారు 
న్యాయాన్యాయములను పిావారించక, విరోధివర్గములో చేరిన 
వారన్న అనుమానము నాధారము చేసికొని అనేకులను చంపిరి, 
రాజును, రాణిని శిరచ్భేదముజేసి ప్యజాస్వామ్యమును పక 


86 పాశ్చాత్యుల వృద్ధి శయములు 


టించిరి, కొన్ని మానములు ప్యారిస్‌ నగరము ర క్స్‌ మయ 
మయ్యెను. వారు సుమాగు వదునేడువేల జనమును చేశ 
దోహా నేరము కింద విచారణచేసి చంపిరి, విచారణయే లేక 
చంవబడ్డవారి సంఖ్య ప్రింతకంశు ఎన్ని రెట్లో అధికముగ 
నుండెను. కాని [కొత్తగ స్టాపింవబడిన అతివాదుల నిరంకు 
శత్వము చేశమునై దండే త్తివచ్చిన విదేశ సై న్యముల 
నోడించి జాతియసా తంత్యమును రహీంచి, న్రవము 
మూలమున కలిగిన మార్పులకును _ సంస్క_రణములకును 
స్థిరత్యమును నంపాదిం చెను, 


[కమ [కమముగ ఏన్ల వొ దేకము తగ్గి మధ్య మార్ల 
చునునరింవదలచినవారు పృతినిధులుగ నెన్ను కొనబడిరి, 
కాని ప్యారిన్‌లోని అల్ల రిమాకలు ఏరివై తిరదుగుఛాటుచేసిరి, 
ఏ'దేశనై న్యముల దండయాత్రల నణచుటకం శె నిట్టివారి 
నణచుటయీ జూతీయనభకు కష్టమయ్యెను, అట్ట సందర్భ 
ములలో ప్యారిన్‌ వట్టణములోని సైన్యములకు నాయకుడుగ 
నుండిన నెపోలియన్‌ ఏరి నణచి పృభుత్భమును నిలబెశ్లును, 
ఇది క్రీ, వె, 1795 లో జరిగను, అవ్చటినుండి (క్రమ క్రమముగ 
అధికారమంతయు సేనానాయకుడగు నెపోలియన్‌ 
వశమయ్యెను, 

"ఆధునిక (ప్రపంచమును పునర్నిర్మాణము గావించిన 
వారిలో నెపోలియన్‌ ఒకడని చెప్పవచ్చును. _ విప్పవహూాల 
మున [ఫా౯్ససులో ఏర్పడిన విపరీత పరిస్థితు లే ఇతని పురోభి 
వృద్ధి (పథాన హేతు్యు, ఆనేక శ తాబ్బములనుండి వచ్చు 


ప ప ప్టవ ము, ర్‌ 


చున్న నిరంకుశతంమును, జమిీంచారీవదళిని, ముతాధికారుల 
జె”న్నత్యమును తొలగ దోసి, వ్య _క్రీస్వాతంత్య, నమత్యముల 
స్టాపించుటకు (వయత్నించుచుండిన (కంచి విప్లవము నెడల 
యూరపుఖండములోని అసి సి “యా, (వమీయా, స్పెయిన్‌" 
మొదలగు చేశముల చేలుచుండిన నిరంకుశ పభువులు ఏిరోథ 
మును వహించి డాని. నణచుటకు యుదములలోనికి ' దొగిరి, 
వ వారితో కలసిరి. స్ట ఈ కారణముచేత 
శ్రీ, నె. 1792 లో విన్నన యుద్దములు (పారంభమయ్యును. 
ఏక కాలమున సిందరిశ తువ్రల నెదుర్కొ_నుట సులభ సాధ్యము 
కాకున్నను, (పారంభదశలో ఫ్రం చినై న్యము లవజయము 
గాపించినను, విప్ప వ్యభుత్యము నిరాశ జెందక మరింత 
దీతతో యుద్ధనన్నా హాములు 7 గావించి, నిర్భంధ. ' గో సి నికవిధా 
నమును దేశములో (వవేశ వెట్టి: -దేశాఖిమూన కాంతులను 
సె నికుల నమకూర్చి మూడు '" నంవత్సేరములలో ననమాన 
మైన విజయములను సంపాదించి, బెల్టియం, హోలెండు "దేశము 
లను కూడ వశవరచుకొ నెను, ఈ “యుద్ధములు జరుగుచున్న 
కాలములో యువకుడగు నెపోలియన్‌" దవీణ (ఫాన్‌ సువై 
"రవువట్టణములమోదుగ దండే త్తదలచిన ఇంగ్లీషు వారిని 
క్రీ. నె. 1798 లో తరిమివేసి, "తనకుగల చేర్చును విక 
టించెను. కీ, వె. 1795 లో ప్యారిన్‌లోని అల్ల రిమూకల 
నణచుట చేత నితని (ప్రఖ్యాతి మరింత వృద్ధిగాం చెను, అవ్వుడు 
భఇటలలో నుండిన ఆస్టి)యా పై న్యముల మూలమున 
శాన్‌ సునకు గొప్ప వమాదము రానుండెను. దానిని 
తప్పించఛచుకొనుటనై_ పివ్లవ (వభుత్వమువారు నెపోలియన్‌" 


88 పాశ్చాత్యుల వృ తయములు 


ఆధిపత్యముకి )౦ద ఇటలీకి గొవ్ప సైన్య మొకదానిని పంపిరి, 
దీనితో ఆతనిజీవిత మందొక నూతనదశ (ప్రారంభమ య్యిను. 


నెపోలియన్‌ ఇటలీచేశమును (పవేశించి అతివేగముగ 
ఆస్థి యన్‌ సైన్యముల నోడించి, ఆస్టి యా చక్రవ ర్థి సంధి 
జేసికొనునట్లు గావించి, ఇటలీలో చాలా భాగమును (ఇంచి 
పాలనలోనికి తెచ్చెను, ఫ్రెంచి విన్హమువై క ల్సిదిసిన 
విచేశరాజులందరు యుదమును మూనిరి ఒక ఇంగ్సీషువారు 
మూత్ర మట్టు చేయర రి. అందుపై “నెపోలియన్‌ వారి 
నోడించు ఉనేశముతో వారి అధికారమున కంతకు వారి 
వశములో నుండిన ఇండియా మూలమని భావించి, ఇండ్‌ 
మూను జయించిన యొడల వారి అధికార మడుగంటునను 
భావముతో దానికి మొదటి మెట్టుగ ఈజిప్తువె దండె ర్తి, 
ఆదేశములో చాలభాగమును డానికి నమావమందున్న 
రృినియాను జయించెను. కాని బ్రంగ్లీ షువారి నాకా బలము 
అతని (సయత్న ములను భంగవరచి, అతడు తిరిగి |ఫాక్సుకు 
వచ్చునట్లు చెను, అప్పటికి ఆస్థి ఛయావారును వారి మిత్రు 
లును (ఫాక్సుదై యుద్ధమును (పక టించియుండిరి, అందుచేత 
నతేడు తిరిగి వారిని యుద్ధములో నదుర్కొ-ని శరవేగమున 
నొక నంవత్సరములో వారి నోడించి ఖంచివారి ఆధిక మును 
స్థావించెను, ఇంగ్సీ షృువారుకూడ క్రీ వె. 1802 లో వానితో 
నంధి చేసికొనిరి, 


అప్పటికి "ఫ్రెంచి (వజలలో నెపోలియ౯ వంటివాడు 
నియంత అయిన గాని చేశమును రశ్నీంచుటకు వీలుండదను 


నాన్స్‌ లో విప్రవము 89 


అభి|పాయము వ్యాపించెను, చెపోలియకకూడ అధికార 
(పీయుడు, సైన్యము లన్నియు అతనివశమందుం డెను, శత్రువు. 
లందరినోడించి అతడు దేశమును రకీం చెను. ఇట్టి అనుకూల పరి 
స్థితుల నన్నిటిని గమనించి (ఫాకాసునకు చక్రవ ర్తి రి కాగోరి, 
చానికి కావలసిన నన్నాహముల కమ్మ క్రమముగ గావించి, 
తుదకు [. వె. 1804 లో [పజల ఆమోదముతో చకవర్హి 
అయ్యెను. నిరంకుశ రాజతంమును రూఫువమాపుటకు కంక 
ణము గట్టుకొనిన (ఫంచివారు చెపోలియక్కకు దాసాను 
దాసులగుటకంచు విచిత్ర మొక్కటిలేదు. చక్రవ_ర్థాయెన 
వీమట నితడు పూర్ణ పురాజుల మర్యాదలన్ని టిని పునరుద్ద 
రించెను, ఇతని బంధువు లనేకు లితడు జయించిన దేశములకు 
రాజులై రి; ఇతనిని దూపీంచువారిని వట్టి బంధించుట కితడు 
రహాన్య పోలీసుదళ మేర్చర చెను. గంథములమై నను వార్తా. 
వ్మతికల వైనను అంతులు విధించి వాక్సా్యాతంత్యము నరి 
కనును, ఇతని. వరిపాలనమునందు ' గారవాధిమానములు 
శజలలో వ్యాపించుట కనుగుణముగ విద్యాలయములలోనని 
విద్యను. మార్చెను. చర్చి అధికారులు ఇతనియెడల (వజలు 
సుముఖులగునట్లు (పచారము చేయ దోడగిరి, ేశముందు. 
నిరంకుశత్వము పునః ప్రతిష్మితమయ్యిను, 

నెపోలియ౯ (పాజ్ఞులగు నిరంకుశ (పభువులలో నగ 
గణ్యుడు, సమత్వ సిదాంతము ననునరించి (ఫెంచి విప్లవ. 
కారులు గావించిన మార్సుల నన్ని టిని ప్రతడు స్ట్‌ వర చెను. 
"దేశమం దంతట నొకవిధమైన సివిల్‌ [కిమినల్‌ చట్టములను: 
నిరా గణము చేసెను, ఇతని సంస్క_రణములలో శాశ్వతమైన 


90 పాళా ఎళ్యుల వృద్ధి శయములు 


లాభమును వేకూర్చిన దిదియే, సాంఘీక నమతంము, మతే 
సహనము, మొదలగు నూతన ఆశయములిందు చేర్చబ డెను, 
సిప్లవకారులు కై . _స్రవమతమందు బద్ధవిరోధు లై చర్చివై 
అనేక నిర్బంధములను విధించియుండిరి, నెపోలియ౯ ఏనిలో 
కొన్నిటిని తొలగించి. పోపుతో సమాధానము చేసికొని, 
(వజలలో నధిక సంఖ్యాకులుగ నుండిన క్యాతలిక్కుల ఆమోద 
మును నంపాదించెను, ఇబేవిధముగ నతడు ేశమందుండి 
సిదేశములకు పారిపోయిన (వముఖ కుటుంబములవారి కథయ 
మిచ్చి, వాడు తిరిగి న "దేశమునకు వచ్చునట్లు చేసెను. అన్ని 
వర్ణములవారి మన్నన కత డీ విధముగ పాతు డ డయ్యెను. 
ఆం కాభివృదినై. ఇతడు జాతీయ బ్యాంకును స్టాపిం చెను. 
వ్యాపార నెక ర్యమునకు, మామూలు (పయాణసౌక ర్యము 
నకు చేశమం 'దనేక రోడ్లను కాలువలను నిర్మిం పను, 
ప్యారిస్‌ నగరములో నిత డనేక ఛవనములను కట్టించి దాని 
నత్యంత ఆకర్ష ణీయముగ గావించెను. ఉన్నత విద్యాలయ 
ములను సిక విడ్యాలయములను స్ట సాపించి విద్యావ్యాప్తి ప్తీకై 
ఇత డెంతో పాటువజెను, (వజల " కితనియందు గాఢాను 
రాగము కలుగుట కిది యంతయు హేతువయ్యెను, 

కాని ఈ అనురాగము వృద్ధిగాంచుటకు తదను 
లలో నితడు సంపాదించిన జయములు, న 
(ఘంచివారి పాలనలోనికి యూర పుఖండములోని దేశము 
లనేకములు వచ్చుట (పథాన కౌరణముల య్యెను, నెపోలియకా 
"సేనాధివతియగునాటికి (వాక సునకు పూర సము (ఫంచి రాజులు 
వశ వర చుకొనదలచిన రాష్ట్రము లనేకనులను విన్లవ (ప్రభు 


ఫాన్స్‌ లో విపవము 9i 


త్యమువారు జయించిరి, కాని నెపోలియకొకు ఇది తృప్తి కలి 
గించినదికాదు. అలెగాండరు మొదలగు [పాచీనకాలపు జగ 
జైతలవలె తానుకూడ జగ జత కావలయునని అత డాకిం చెను, 
జానకీ తగిన సానుర మతనికుండెను, నిర్భంధ సైనిక విధా 
నము ఆచరణలోనికి వచ్చిన కారణమున -జీశాఖిమాన 
పూరితులగు సై నికులతో కూడిన జాతీయ సై న్యమున కత 
డధిపతి అయ్యెను, దాని సాధనమున నతడు క్ర. వె. 1802 
నుండి యూరపుఖండములో నగ రాజ్యముగ భాఏంపబడు 
యుండిన ఆస్థి యాను ఓడించెను. |ఫెడరిక్‌  రాజుకాలమం 
దుండి అనన్యసామాన్య (వఖ్యాతిగాంచిన (పషియా సైన్య 
ముల నతడు హాతమార్చెను, అటు తర్వాత రమియా సె సైన్య 
ముల నెదుర్కొని వానినికూడ నోడింఛెను, సెయిల్‌, 
పోద్చుగల్‌, ఇటలీ చేశము లతని పాలనలోనికి వచ్చెను. 
క్ర). వ. 1810 నాటికి రమీయా చేశము, టర్కీ_ సామా 
జ్యము, ప్రింగ్ల ౦డు [తప్ప యూరపు ఖండములోసి తక్కిన 
"దేశము లన్ని యు వీత్యతముగనో వరోతముగనో అతని 
సార్భభొమత్య్ణము నంగీకరించెను, రోమ్‌ స్మామూజ్యము వతన 
మైన పిమ్మట యూరపు ఖండములో నెవ్వడుగాని ఇంతటి 
వె భనము ననుభవించియుండ లేదు, 

ఇంగ్లండు రవీయాలను కూడ జయించి ఏక చ (కౌధి 
వతియగుటకు నెపోలియన్‌ కాంవ్నీంచెను, దీనిని తీద్చకొ 
నుట కతడుగావించిన (వయత్న మే అతని. వతనమునకు 
హేతువయ్యెను, ఇంగృండొక ద్వివము,. ఇృంగ్లీ షువారిది 
సాగ రసా మాజ్యము. దానికి వారి నాకాబలమే ఆధా 


92 పాశ్చాత్యుల వ శ్షయములు 


రము. నెపోలియన్‌ బలమున కలని సై న్యములు ఆధా 
రము, (ఫాన్‌ సునకు ఇంగ్ల ండునకు మధ్య ముప్పది మైళ్ళ 
వెడల్సుగ ల సము|దమున్న ది, దాసిని దాటి (_ఫెంచిసై న్యము 
లను ఇంగ్లండు చేర్చగలిగిన _ యెడల నాదేశమును కూడ 
నతడు జయించియుండును. కాసి అతడందులకై ఎన్ని (వయ 
త్న ములు చేసినను లాభము లేకపోయెను, .ఇంగ్రండునకును 
అతనికిని జరిగినయుదము ముుసలికిని వనుగునకును జరిగిన 
వోరాటము వంటి దయ్యెను, 


రషీయాను పూర్తిగా నోడింవ నెంచి కీ. వె. 1812 
లో నతడా చేశమునై దండె _త్తివెళ్ళెను, కాని అచ్చటి 
చలిచాధ కోర్వ లేక నతని సై న్యమంతేయు నళిం చెను, 
చావుదప్పీ కన్ను లొట్టబోయె నన్నట్లు అతడు వమూతము 
కొద్దిపాటి సైన్యముతో అతికష్టముమోద (ఫ్రాన్‌ సుకు మరలి 
'రాగలిగను, 


[కీ వ. 1818 నాటికి యూరపులో నెపోలియన్‌ 
పాలన మందుండిన ేశములలోని (పజ లతనివై తరుగు 
బాటు చేయుటకు సిద్దవడిరి, అట్టి తిరుగుబాటు స్పెయిన్‌ లో 
(పారంభమై క /మ్మక మముగ నితర (వచేశములకు వ్యాపీం 
చెను. ఈ వ్యాపించుటలో రెండు విశేషములు గమనింవ 
దగియున్న వి, 

(ఫెంచినై నము లీదేశములను ముట్ట మొదట (పవే 
వించినపుడు వానిలోని (వజ లా సైన్యములకు సాంగతము 
కూడ నిచ్చిరి. నిరంకుశత్యమును తొలగ దోచిన వారను 


._ ఫాన్స్‌ లోవిఫ్ల పవము 98 


(ప్రఖ్యాతి అప్పటికి ఫెంచివారికి లభిం చెను, స్వాతం త్యము, 
సమత్వము, సోదరభావము అను నినాదములతో వారీ చేశ 
ములలోనికివచ్చి, వానిలోని (వజ లనుభవించుచుండిన కష్ట | 
ములనుండి వారిని పిము కుల చేయుటయే తమ యు'దేశనుని 
(పక టించిరి, కొంతవరకా (వకటన ననుసరించి =” వారు 
(వవ ర్థించుటగూడ జరిగను. వాడ జయించిన దేశములలో 
కొన్నిటియందు ఫ్యూడల్‌ వద్దతిని రద్దు జేసి ర తులకు 
భూములు లభించునట్లును, వారిచ్చు వన్నులభారము తగ్గు 
నట్లును సంస్క-రణముల కొన్నిటిని చేసిరి, ఆ కారణము 
చేత నామాన్యవజలు (ఫంచివారు స్యాతం|త్ర్యేపి) యులనియు 
సమత([పియులనియు, వారి సహాయమున తాము కూడ 
నిరంకుళ[పభువుల వరిపాలనము నుండి విము కులగుటకు అవ 
కాశములుండుననియు భావించిరి. కాని [కమకమముగ 
నెపోలియన్‌ యొక్క_ సామాజ్యమెట్టిదో వారికి స్పష్ట 
మయ్యెను. తమ రాజుల నిరంకుశతంముకంకు అతని 
నిరంకుళశత్యము మరింత దుర్భర మయ్యెను. అతడు జయిం 
చిన “దేశములలో (ఫంచివారి పలుకుబడి నాటు 
కొను అవకాశము లేర్చజెను, అందుచేత (వజల అభి 
(సాయములు [క మ[క్రమముగ మూర్పుగాంచెను, వారిలో 
దేశాభిమానము జాపీయభావము రగుల్కొ_గెను. వరా 
యిదియగు (ఫెంచి స్మామాజ్యాధి కారమును పినాశము 
గావింవవలెనను ఉదేకము స్పెయిన్‌, వోర్చుగల్‌ , పోలెండు, 
(వషియా, ఆస్టి )యా . చేశములలోసి (వజలలో రగు 
ల్కా నెను, “స్యాతంత్యము. “సమత్వము. అను (ఇంచి 


94; పూశ్చాత్యుల వృద్ధి క్షయములు 


నినాదములు నినాదములుగ నుండెనేగాని ఆచరణ పూరక ' 
ములు కావయ్యెను, ఇట్టి నినాదములతో తమ్మును 
వంచించి, నెపోలియన్‌ నియంత (ఫెంచి పరిపాలనమును 
తమపై రు ైనను అభి పాయము యూర పుఖండపు [పజలలో 
నాటుకొ నను, 


అందుచేత క్రీ, వె, 1810 తర్వాత నెపోలియన్‌ నిరం 
కుశు'లై నట్టియు (వజాభిమానమునకు దూరు'లై నట్టియు రాజు 
లతో మూత మేగాక , జాతీయాభిమాన పూరితులగు (సజల 
తోడను, చేశాధిమానముగల నై న్యములతోడను యుద్దము 
చేయవలసిన వాడయ్యను, ఈకారణము మూలమున తుద 
కతడు 8. చె. 1815 లో యుద్దమందోడి, సింహాననా 
భప్లుడె, ఇంస్సీషువారి శరణుజొచ్చి, దీగపాంతేరమున వారి 
కారాగ్భృహాములో [కీ వె, 1821 లో కాలభర్శ మొం దెను. 
అతని పరాజయ ఫలీతముగ (ఫెంచివారి సా(మాజ్యము. 
విచ్చిన్న మయ్యెను. అతని నోడించుటకై కలసిన ప్రంగ్లండు, 
ఆస్టిగియా, (ప్రషియా, రమీయా మొదలగు చేశముల (వభు 
త్యముల వుతినిధులు సమావేశమై వారి కిష్టమువచ్చినట్లు 
యూరపు ఖండపు రాజ్యముల పహాద్దులను, ఇతర రాజకీయ 
పరిస్థితులను వరిహ్క_రించిరి, 

నెపోలియన్‌ వరాజయముతో (ఫంచి స్మామా 
జ్యము విచ్చిన్న మైనను (ఫెంచి వివ్షనముయొక్క_ (ప్రభావము 
(ఫాన్‌ ఎ చేశమంచబేగాక యూరపుఖండపు "దేశములన్ని టిలోను 
వ్యా _ప్టిగాంచెను. (ఇంచి సైన్యములు (వవేళించిన దేశము: 


ఫాన్స్‌ లో విపస్తవము రస్‌. 


లన్నిటిలో దానితోపాటు వివ్ప వతత్యముకూడ (వ వేశించెను. 
రాజులు సిశంకుశనులుగ నుండ రాదనియు, (వజావ్యుతినిధు 
లతో కూడిన నభలకే నరంసా మ్య ముండవలెననియు, జాతి 
మత కుల వివతుతలేక |వతిమాననునకు స్వాతం(త్ర్యముండ 
వలెననియు, మానవులందరు తేర తమ భేదములు లేక 
సమానులై సోదరభావముతో నుండవఅెననియు (ఫెంచి 
ఫివ్ల వకారులు (వకటించి. కొొంతవర కాసూతముల నాచర 
ణలో నుంచిరి, _జేశములన్నిటిలో కీ, వె. 1789 తర్వాత 
పరిపాలనా విధానమున కా సూత్రము లే ఆభారములయ్యెను, 
వాని నాచరణలో నుంచుటకు వివిధచేశములవారు గావించిన 
[(వయత్నములే ఇటీవలి (పపంచచరితయందు గమనింవ 
దగిన విశేషము. 


/ 
నాశ్సాత్యుల నా(మాజ్యమవ్యాస్తి 





బిటిష్‌ సామా9జ్యము 


వ్‌వ్రవయుగ మునను, దానికి పిముట సుమారు ఒక 
శతాబ్బమువరకును_అనగా (కీ. వె. 1776 ముదలు క్రీ, వె. 
1676 వరకు. పాశ్చాత్యుల (పాబల్యము (వపపంచమంద నేక 
భాగములలో వ్యాపించుచునే యుండెను, ఈవ్యా ప్రి కిలో 
ఇంగ్లండు, రషియా, (ఖాన్‌ ను -జేశములు (వథానపాతలను 
వహ్‌ ంచెను, ఆఅన౫ాందికా'సూ తం సయ మున ఇంగ షువారు 
వలనరాష్ట్రము లనేకములను కోల్పోయినను, ఇతర [వబేశ 
ములలో వారి సావమూాజం వువిచిన ముగ వృదిగాంచు 
చుంజెను, న Sere నంవా 
దించిన క నడారాష్ట్ర్రమయులోని _ఫేంచివారి అభిమానమునూ 
నంపాదించుట కై, వారు (ఛాంచివారి 'క్యాతలిక్కు మతమును, 


పాశ్చాత్యుల సా(మాజ్య వ్యాపి 97 


వారి ఇతర సం|వదాయములను రహీంచుటకు కావలసిన 
హోమోల నిచ్చుటయేగాక, (ఫైంచివాశెన్ను కొనిన |వజా|వతి 
నిధినభ నొకదానిని స్థాపించి దానిమూలమున పరిపాలన 
మును జరువసాగిరి, పపకి! కశడాలోని (ఫెంచి 
వారు ఇంగ్లీషువారి యెడల భక్తిగలవారై అల్లరులుచేయక 
(పవ ర్తించువాశై రి. ఇది కాక మాతృబేశముతో యుద్దము 
చేయుట కిష్టవడ్డని వదమకాడు వలనరాష్ట్రములలోని (వజలు 
శీొందరు అ సా తం త్యయుద్దము ముగిసిన తర్యాత 
నారాష్ట్ర్రములలో నుండుట కిష్టవడక, క నడాకు నెళ్ళీ అచ్చ 
టనే స్టిరనివానముల నేర్పర చుకొొనిరి, ఈ కారణము నేత 
(ఛుంచివారితో పాటు కనడాలో ఇంస్తిషంవారు కూడ [కను 
(క్రమముగ పా కాల క మమున ఇంగ్ధండునుండి 
ఇంగ్లీ షంవార నేకులు కనడాకువచ్చిరి, పీనొఫలితముగ నాడేక 
ముందు ఇఇంగ్లీ షం ప్రభుత్వము నిరసం నాటుకొ నెను, 
ఇేకాలమున ఆస్ట్రేలియా న్యూజీ 'లెండులు ఇంగ్ల షు 
వారి వశమయ్యును, ఆఈగా)లియాను ముట్ట మొదట డచ్చి 
నావికులు కనుగొనినను, దానిని స్వాధీన వర చుకొనుటకు వారు 
(వయత్నించినవారుకారు, [కీ వ, 1768-1778 మధ్య కుక్‌, 
(Cook) అను సు ఇంగ్పి షు నావికు డచ్చటికి వద 
మూడు వర్యాయములు యాత్రలు గావించి, దాని తూర్పు 
తీరపు వివరముల నన్ని టీని (వభుత్వమువారికి "తెలిపెను; 
అది విస్తీర్ణ మందు గొవ్పదియైనను అందు నివసించు ఆదిమ 
నివాసుల సంఖ మిక్కిలి తక్కు_వగ నుండెను, దానిని వళ 


8 పాశ్చాత్యుల వ్యవ కృయములు 


పరచుకొనుటకు [వయత్నించు యూరోపియన్ల ను ఎదిరింవ 
గలవా రందు లేకుండిరి, అది శూన్య (వచేశమని చెప్పుట 
పూడ అతిశయో క్లి కాదు. ఒక కారణముచేత ఇంస్నీషు 
వారు... దానిని వశవరచుకొనుట అవసరమయ్యెను, 
ఇంగ్లండులో "నేరములు చేసి దీంపాంతేరవాన శిత్సకు పాతు 
లై నవారిని క్రీ, వె. 1776 పూర్వము అమెరికాలోని వలన 
“రాష్ట్రములకు వంపుచుండువారు,. ఆ రాష్ట్రములు న సంతం 
(తములైన తర్యాత విక్స్‌ తుల నచటికి పంపుటకు ఏలు లేక 
అందులనై మరియుక (వ దేశ మవసర మయ్యెను, ఆస్ట్రలియా 

అందు కువయోగించునని ఇంగ్షీషు (వభుత్వమువారు తలచి, 
దానిని తమ వశములోనికి తెచ్చుకొని, క్రీ. వె. 1788 నుండి 
శిశ్సీతుల . నచటికి వంవనసాగిరి, శితూకాలము ముగిసిన 
తథువాత పీరు స్వేచ్చగలవారై అచటనే స్థిరముగ నిన 
సించువారై రి. కవు (క మముగ ఇంగ్ల ౦ డునుండి మరి 
కొందరు జ్‌ లచ్చటికి వలనవెళ్ళసాగిరి, అందుచేత నా చేశ 
ములో బంగ్లీ షవారి జననంఖ్య వృద్ధిగాం చెను. అచ్చట 
మో వచ్చికబయళ్ళు అపరిమితముగ నుండుకారణమునను, గోథు 
మలు "మొదలగు వంటలు వండుట కనుకూలవరిసితులు విస్తార 
ముగ నుండుటచేతను గొత్తాల మందలు వృద్షియగుటయు 
“కప గోధుమలు’ మొదలగునవి విస్తారముగ నుత్స క 

'యగుటయు జరిగను, తళా కృత ఆల మక కందు 
బంగారు గనులు కూడ es అప్పటినుండి "వేలకొలది 
ఇంగ్లీ షువా రచటికి వచ్చి "దేశము ననేక విధములుగ వృద్ది 


వేసిరి. (వస్తుతము ఇంస్పృషు నలనలలో ఆన్టై)లియా పథాన 


పాశ్చాత్యుల సా(మాజ్య వ్యాపి క్స్‌ 99 


స్థానమును వహించియున్న ది, [కీ నె. 1889 న్యూజీ జీళండును 
కూడ బ్రింగ్లీ ప పషువారు వశ పర చుకొోెనిరి, 


కీ. ఎ, 1776 తర్వాత ఇంగ్ల పువారు ఇండియాను 
కూడ తమ వరిపాలనములాేసికి తెచ్చుకొనగలిగిరి. ఇచే 
కాలమున అఆ(ఫికాలోని (వదేశములు కొన్ని వారి వళ 
మయ్యెను, చెపోలియన్‌ చోలెండు బేశమును జయించిన 
కారణమున అదివరకు డచ్చి వారి వశమందుండిన (వచేశము. 
అతని పాలనలోనికి వచ్చునట్టుం డెను. అట్టిది జరుగకుండు 
టకై క్రీ, "నె, 1/98 తరత ప్రంన్లీ షువారు 'కచ్చిసామాజ్య 
భాగములలో నొకటియగు శీప్‌-కా కాలనీని జయించి, చెపోలి 
యన్‌ తో యుద్ధముముగిసిన తర్వాత దానిని తిరిగి డచ్చివారి 
కిచ్చుటకు స తమ వశమంచే ఉంచురకొనిరి. ఇంగ్తండు 
నుండి ఇండియాకు వెళ్ళు నము దమార్షమున నిది యుండుట 
చేత నిది ఇంగ్లీ షువారికెంతో ఉపయోగకరముగ నుండెను, 
[కమ్మకమముగ బ్రింగ్లీ షువారు కొందరు ేప్‌ కాలనీకి పొడుగున 
నుండు నేటాలులో వలనరాష్ట్రము ఖ్రర్పర చుకొెనిరి, 


వలసలను పాలించువిధానములో నీకాలమున గొప్ప 
. మార్చుగలిగాను. మాతృబేశముయొక్క లాభము నుక్జే 
వించి వలసపాలనమును సాగించవలయునను ' సిదాంతమును 
బ్రంగ్లీ షువారు వదలుకొొనిరి, ఇదిగాక వలసలలోనివారు 
(అమెరికాలోని పదమూడు వలనలలోనివారు [పవి ర్రించినట్లు) 
ఎప్పటికో ఒక ప్పటికి మాతృ చేశముతోటి నంబంధమును 
వదలుకొని స్యతేంతులగుటకు (పయత్ని ంచెదరనియు, అందు 


100 పాశ్చాత్యుల వృద్ధి క్షయములు 


చేత వలసల విషయమై అనవనరముగ నెక్కువ [శదను 
వహించరాదనియు ఈకాలపు ఇం హువా రనేకు లభి పాయ 
పడియుండిరి. అందుచే నన్ని వలన రాష్ట్రములలో (వజ 
లెన్ను కొను శానననభల మూలమునను, అట్టి నభలకు 
బాధ్యు లై న మంతివర్ల్షముల మూలమునను పరిపాలనము 
జరిపించుటయే ఉ త్తమ మార్గమని ఇంగ్లీషు _వభుత్వము 
వారనుకొని, డాని కనుగుణముగ కనడా, అస్పై/లియా, 
న్యూజీ లెండు, నేటాలురాష్ట్ర /ములలో న నం వరిపాలన సంస్థలను 
వ వలనలలోనివారు మాతృ ేశము నెడల గారవాఖి 
మాసములలో (ప్రవ ర్తించుట కిది కారణామయ్యెను, ఇండియా 
లోని |పజలు యూరోపియనులు కాక పోవుట చేత న న్వవ వరిపాలన 
సంస్థల నచ్చట స్థాపించుటకు ఇంస్లీషువా రిష్టవడరై 8, 


2 రష్యా సామాజ్యము 


వలసల మూలమునను, యుదముల మూలమునను 
మదేశముల జయించి ఆధునిక యుగమున గొవ్పస్నా మాజ 
మును న దేశములలో రపి యాదేశముకటి, (వస్తు సుత 
ముంత చ స్తీ ముగల నామాజ్యము (పవంచమందు మరి 
యొకటి లేము. (పాశ్యాత్యుల (వాబఖ్యము ఖండాంతరము 
లందు వ్యావించుటలో రషీయావారు మిక్కిలి [వధానమైన 
పాతను వపారినురి; 


మధ్యయుగాంతమున re eee చిన్న 
చిన్న రాజ్యములుం డెను, వానిలో ర స 


పాశ్చాత్యుల సా(మాజ్య వ్యా (పీ 101 


ముఖ్యమైనది, ఇదిగాక "దేశములో చాలభాగము తారా£ల 
(Tartars) పరిపాలనములో నుండెను, .శాని [క మ్మకమముగ 
మాస్కో రాజులు తక్కిన రాజ్యములను జయించుటయేగాక 
తారారుల నోడించి చేశమునంతేను తమ పరిపాలనములోనికి 
తే గలిగిర.  వదునారవ థ తాబ (పారంభమగునాటికి ఏరు 
తక్కిన యూరపుచేశపు రాజులవలె నిరంకుశరాజత్యమును 
స్థాపించిరి, é: చ, 1558-1570 మధ్య ఎర్మక్‌ (Yermek) 
అను రవీయా యోధుడు కానక్‌ సైన్యము (Cossaks) నొక 
దానిని నమకూద్చుకొని ఊరల్‌ వర్యత పాంత "బేశములవై 
దండెత్తి, టోబాల్‌ (Tb) వరకు జయించెను, తర్వాత 
ముప్పది సంవత్సరములలో రవీయాసె సైన్యములు సై చేరియా 
(Siberia) ను (వ వేళించి అందులో చాలభాగమును వ వశవరచు 
కొనెను, దాని ఫలితముగ వారు టోభబాలిన్క్‌ (ం0ం109%) 
పట్టణమును స్థాపించి బాకారా (Bokhara} రాజ్యములో 
వ్యాపారము 'మొదలిడిరి, క్రమక్రమముగా వారు ఓవ (Obi) 
నదిని వేరి మాస్కోనుండి వసిఫిక్‌ మహోనము[ దమునకు 
వెళ్లుమార్లమునకు నడుమ టాకొన్క్‌- (T8158) పట్టణమును 
నిర్మించి, Fe నె, 1618 లో 'ఎనిసీ (161681) వరకు. 
వ్యాపించి అచ్చట ఎని (Yeneseisk) పట్టణమును 
కట్టిరి, ఈ విధముగ |క్రీ. వె. 1680 నాటికి శై బీరియాలో 
కల భాగము వారి సామా )జ్యములో కలి నెను, తర్వాతే 
ఇరువది సంవత్సరములలో వారు కామ్‌చట్కా- (52000262) 
ను చేరి, వై బేరియా యొక్క తూద్చుతీరమును వశశరచు 


కొనిరి, అప్పుడే మరియొక సైన్యము అమూంర్‌ నది మోదుగ 


102 పాశ్చాత్యుల వృ a తయములు 


వ్‌ చె నాలోనికి (వవేశింవ (వయత్నించెను గాని, చెనా చక్ర 
అ రులు వారి నడ్డగలిగిరి, కీ. వె, 1700 తరా త రమీయా 
-జీశపు భూగోళ వరిశోధకులు (Explorers) వై బేరియా 
"జేశమును దాని తూరు తీరమును వివరముగ వరిశోధించిరి, 
వారందరిలో బేరింగ్‌ (Bering) సు|వసిద్దుడు, ఏవిఈయూా 
అమురికాల మధ్యనుండు బేరింగ్‌ జలనంధిని కనుగొనిన 
వా డితడే, అటు పీముట వరిశోధకులు కొందరా జలనంఫిని 
దాటి, ఉత్తర అమెరికాను (వ వేళించి, అలాస్కా రాష్ట్ర) 
మును (4128k) రపియా పాలనలోనికి తెచ్చిరి. దకీణ 
అమెరికాలో స్పెయికా పోద్చుగల్‌ చేశములవారును, ఉత్తర 
అమెరికాలో ఇంగ్లీ షావారు ఫ్రెంచివారు చేసిన క్లే ఉత్తర 
ఆశియాలో రపియావారు యూరపు ఖండ (ప్రాబల్యమును 
1700 నాటికి స్థావించిరి, దీ పాంతర వాస నిక ననుభవించ 
వలసినవారిని వపను సై బేరియాకు పంపుచుండిరి, 
ఇప్పటికికూడ రపియా _వభుత్య మో ఆచారము ననునరించు 
చున్నది, భూములు కాంఖీంచిన రైతు లనేకు లిచటకి 
వలన వచ్చిరి. పఏరతోపాటు వ ర్తకులు వ్యావారమున క్రై 
వచ్చిరి. (క. చె. 1858-1860 లో రవీయావాడ వైనాకై 
లి ల్రిడ్‌ కలిగించి దవ్నీణ అమూరురాష్ట మును ప్లా వ్లాడివాన్ట ల 
గా వట్టణమును వశవరచుకొనిరి, కీ, వె. “1875లో 
వార ేవిధముగ జపా౯ాను నిర్బంధించి సకీలియకా ద్వీవపు 
దవతేణభాగమును నంపాదించిరి, జపా౯ా రమీయాల మధ 
పోటీ దీనితో (వారంభమయ్యెను, వందొమ్మిదవ శతాబ్ద 


| వారంభమున రషియావారు కాొకనన్‌ వరంత పొంతముల 


పాశ్చాత్యుల సాామాజ్య వ్యా ప్రీ 109 


లోని కొండజాతులవారి నోడించి (క్రీ. వె. 1878 నాటికి 
కార (Kars) ను జయించిరి, అవ్బ్పటిేే రవియా చక 
వదలు టర్కీ- రాజ్యమును (మింగివేయ చూచుచుండ్‌రి, 
కార్స్‌ నళవడిన తర్వాత వ. టర్కీ దె ఒ టిడి 


కలిగించుట. కవకాశ 'మేర్చజెను. రి యాతో ఘర్ష ణక 
కూడ. నిది ముద 'అవకాన మ "ఫి శేరియా, మ భ్యు 


ఆశియాలు వారి సాంధీనమగుటతో వారికి బొకారా, కీన, 

సమర్‌; కోకండ్‌ మొదలు మహమ్మదీయ రాజ్యము 
లతో నంబంధ మవనర మయ్యెను, ఏనితో వార నేక తై 
ముల గావించి క్ర, వ. 1875 నాటికి వానిని జయించి 
ఆఫ్‌ గ౯ స్టానపు సరిహద్దులను నైరిర్కి కనుక ఆధునిక 
యుగము (పారంభించిన తర్వాత ఆశియా ఖండములో ననేక 
దేశములకు రవియావారు సార్వభాములై రి, 


ఫాన్సువారి సామాిజ్యము 


(క. వ. 1776-1878 మధ్య యూరోపియక్ల |ప్రాబ 
ల్యము (ఫెంచివారి (వయత్నముల మూలమున కూడ కొంత 
వరకు వృద్దిగాం చెను, పీరు చాలవరకు విరి (పయత్న ములను 
ఆఫికా ఖండపు ఉత్తర పళ్చిమభాగములందు శం దీకరించిరి. 
అఫికా ఖండపు ఉత్తరభాగములోని ట్యూనిస్‌ (711), 
అలరియా (6189012), మొరాకో (Morocco) రాష్ట్రములు 
స. మ్నదీయుల పాలనలోనివి, పేరున కివి టర్కీ-సులానుకు 
లోబడినవై నను చాలవరకు స్వాతంత్ర్యము ననుభవించు 
చుండెను, ఇందులో నితర [వదేశములవారు సముద్రపు 


104 పాశ్చాత్యుల ష్య క్ష్షయముఠు 


దొంగ3 నుధ్యధ రానముద్రమున (పయాణము చేయు 
నాకలె డి దోశుకొనుచుండిరి, వారికిదియే ప్రధాన 
వృత్తి . ినిహాలమున ( ఫంచివారికి మిక్కిలి నష్టము సంభ 
వించను, [ వె. 1827-80 లో (్రాంచివారు వారితో 
యుజదముల గొపించి అల్లిరియాలోని కొన్ని వశ పట్టణము 
లను వశ వరళుకోొనిరి, కోన అంతమా[తముచేత వారి యువ 
[ద్రవము తగినది కాదు. అందుచేత వారు (క్రీ, "వ. 1848. 
నాటికి ఆల్టీరినూ నంతను జయింవవలసి వచ్చెను, ఈ కాల: 
ములో ఆ ఫ్రికొ ఖండముననే గాక ఆకియాలోని మ 
చె నానుకూడ (ఫంచివారు జయించిరి, 


4. యునై టెడ్‌ స్టేట్సు పలుకుబడి-_న్యా ప్రి 


(శ్రీ, నై. 1776-1878 లో యూరోపియన్‌ ల (పాబల్యము 
ఆశియా, ఆ(ఫీకా, ఆస్టె)లియా ఖండములలో వ్యావించు 
చుండిన కాలవుందు అమెరికా ఖండమునందుకూడ సీవిషయ 
ములో కొన్ని గమనింవదగిన మాద్చలు జరిగను, దక్షిణ 
అమెరికాలోని స్పెయిన్‌ వోద్బగల్‌ వారి వలనలు మాతృ 
దేశముల gl తివుగుబాటు వేసి స్యాతం|త్యమును స్థాపించు. 
కొనిరి, ెప్రేలియకా స్పెయిన్‌ పోర్చుగల్‌ తతత 
జయించి పాజుంచిన కాలములో నిది జరిగను, వానిని. 
తిరిగి జయించుట కీ జీశములవారికి శ _క్రీసామర్ధ్యములం లేక 
పోయెను, [ఫంచివారు స్పెయిన్‌ వారి వ సందర్భములో 
కొంత నహాయుసపడదలచిరిగాని జానిమూలమున దవీణ అము. 
రికాలో (ఫెంచువారి (నాబల్య మధికమగునను భయముచేత 


పాశ్చాత్యుల సా(మాజ్య వ్యాపి 105- 


యునై మెడ్‌ సైట్సు అధ్యముడగు మనో క: నె, గీతకి ల్లో 
న్‌ ఆత్ర న న్‌ రును (వతిపాదించి (పెంచి ప్రయత్న ముల కద్దు 
తగిలిని యూరపుబేశసు పరిపాలకు తా పకమిదట 
కొత్తగ అమరికాలో వలనల  నేర్చరచుకొన రాదనియు, 
వా రట్టు గావించినయెడల యునై కుడ్‌ వ్రేట్సు వారిని (ప్రతి 
ఘుటించుటకు సిదముగ నుండుననియు మనో (వకటించెను. 

ఆ కారణముచేత నప్పటినుండి ఇప్పటివరకు యూరప్పువా 
వరు దశ్నీణ అమెరికాను జయింవ (వయత్నించ లెదు. 
ఈ (పొంతమున యునై కుడ్‌ స్రేట్సువారి పలుకుబడి [క మ 
(క్రమముగ వృద్ధి గాం చెను, ఇచ్చటి రాజ్యముల వారికి 
కావలసిన అస్సులు ఇతేర విధములైెఃన వర్తక వ్యాపార సహో సహో 

యములు యునై కుడ జ్‌ ప్రేబ్సువారిమూలమున లభించుచున్న వి. 

ఆర్ధిక జయతు. విషయములతో చాలవర కిపి యునై ల్‌. 
స్రట్సుకు అనుబంధములుగ నున్నవి, బనీలోని నాగరికత 
విజ్ఞానములు చాలవరకు స్పెయిన్‌ పోద్చుగల్‌ చేశములనుండి 
వచ్చినని అయినను, వందొమిదవ శ తాబ్బములో కొందరు 
జర్మనులు ఇటాలియన్‌ లు ఇచ్చటికివచ్చి స్థిర నివాసము లేర్న 
రచుకొని వారి నాగరికతతో సంబంధమునుకూడ కొంతవరకు 
కల్సీంచిరి, 


-ఈ శ తాబ్బములో ఉత్తర అమెరికా ఖండమునకూడ 
(పథానములగు కొన్ని మార్పులు నంభపఏంచచెను, శ్ర "వె, 
1788 లో స్వాతంతే మును సంపాదించినపుడు యునై బడ్‌ 
స్రేట్సులో అట్లాంటిక్‌ మహోసముదపు తీర వచేశ ము 
మా(తము చేరియుండెను. అందులోని జనసంఖ్య కూడ 


106 పాళ్చాత్వుల కది క్షయములు 


ఇరువదిలశులకు మించియుండ లేదు, డానికి వళ్చిమమున 
లూయిపీయాన ( ఫంచివారిపాలనలోను, దతీణపా)ంతము 
త్రో స్తారిడా ్‌ వారి పాలనలోను ఉండెను. కీ. 
1808 లో యునై బడ్‌ సైటు _వభుత్వము “నిపోలియన్‌ నద్ద 
నుండి ప ఆ. కొనుగోలు చేసెను, ఇచే విధమున 
క్ర, ఇ, 1819 లో ష్టారిణాను కరాడ స్పెయిన్‌ వారి వద్దనుండి 
కొనుటకు వీలయ్యను. క్రీ). నె. 1845-48 లో మెక్సికో 
రాజ్యములో యుదముగావించి దాని వశ మందుండిన భాగము 
లనేకములను జయించి వసిఫిక్‌ తీరమువరకు యునైె బడ్‌ 
స్రాట్బువారు వారి అధికారమును వ్యాపింవ జేసిరి, క్ర. నె, 
1867 లో వారు అలాస్కా- రాష్ట్ర )మును రషియావారి వద్ద 
నుండి కొనిరి, కనుక కీ). వె. 1878 నాటికి అట్లాంటిక్‌ పసి 
ఫక్‌ మహానముదములకు మధ్యనుండు భూభాగమంతయు 
యునై శెడ్‌ స్లేట్బులో కలనెను, అట్లాంటిక్‌ శీరవాను లనే 
కులు వళ్స్చిమ వ? చేశములకు వెళ్ళి, అచ్చట భూములను వ్యవ 
సాయ యోగ్యములుగ చేసికొని స్థిరనివానముల "నేర్చరచు 
కొనిరి. సాహాసించి ధనమును సులభముగ నంపాదింవ 
దలచిన వా రీ విధముగ వశ్చివము భాగములకు వ వ. 
-చేశముయొక్క_ ఆర్థి కనంవద వివరీతముగ వృద్ధిగాం చెను, ద్‌నికి 
తోడు యూరపులోని ఇంగ్లండు, ఐర్హాండు, బేర్ననీ మొదలగు 
జేశములలోని వార శకులు ; సుఖముగ ' జీవించుటకు యునై టెడ్‌ 
సేట్సులోని _ పరిమితములగు నదుపాయము లుండుటవేత 
నచ్చటికి వేనకువేలుగవచ్చి. కాపురము లేర్చరచుకొనిరి, 


కమ్మక్రమముగ స్కాాండి నేవియన్‌ -చేశములవారు, ఇటాలి 


పాశ్చాత్యుల సామ్రాజ్య వ్యాపి 107 


యన్‌ లు, (గీకులు, వోలులు, చెక్కులు, యూదులు _ 
ఏపరందఠరకూడ యూరపుఖండము నందుండి యునై కెడ్‌ 
సేట్సుకువచ్చి చేరిరి, భూములు లేక కష్ట్రపడుచుండిన ర తులు, 
పారిశా9మిక విప్త వము మూలమున బాధితులై న కారి కులు, 
నిరంకుశ (వభువుల దార్హన్యమును నహింవ లేని స్యాతంత్య 
(పీయులు, వ _ర్హకవ్యాపారముల మూలమున ధనార్జన చేయ 
దలచినవారు యూరపును వదలి యునై కుడ్‌ స్రేట్బుకు శా 
సాగిరి, యూరపుఖండములో జననంఖ్య ఏిపరీతముగ వెరుయు 
చుండుటయు, డాని మూలమున సిషవుపరిప్లితు లేర్పడుటయు 
వీరి రాకకు కొంతవరకు కారణమయ్యను, “పొగ యోడలు 
క ళ్ళు వాడుకలోనికి వచ్చుటచేత వీరు సులభముగా [పయా 
ణము చేయుటకు ఏలుకలిగ”ను, ఈ విధముగ యూరపు 
లోని విపిధథ జాతులవారు, వివిధభాషల మాట్లాడువారు, వివిధ 
మతములకు శెందడదినవారు పరదొమి3దవప శ 'తాబ్దమున 
యునై కుడ్‌ సేబ్బుకు వచ్చి అంతకు పూర్వ మచ్చటనుండిన 
ఇంగ్ల షువారితో కలసిపోయిరి. సుమారు మూడుకోట్ల జను 
లీవిధముగ యూరపునుండి యుగై బెడ్‌ స్రేట్సుకు వచ్చిరి. 
డీ చె. 1788 లో ఇరువది లతులుగ నుండిన జనసంఖ్య 
Ge 1900 నాటికి వదికోట్లకు దాటుట కిదియే కారణము. 
అట్లాంటిక్‌ తీరమందుండి వసిఫిక్‌ తీరమువరకు యూరోపియన్‌ 
షన నాగరికతలు సులభముగ వ్యాపించుట కిడి మిక్కిలి 
తోడ్చడెను, 

ఈ ఏధముగ యూరోపియన్ల రాజకీయ 'పాబల్యము, 
వారి సాయి, నాగరికత రపియావారి మూలమున ఉ త్త 


108 పాశ్చాత్యు అ వృ కతృయములు 


ఆశియా, మధ్యఆశియాల యందును, బ్రంగ్లీ షువారి మూలా: 
మున ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజి లెండు ' లందును, 
(ఫంచినారి మూలమున ఉత్తర ఆఫ్రికా, ఇంగోచె నాల 
యందును, డచ్చివారి మూలమున ఆగ్నేయ ఆశియా 
యందును వ్యాపించెను, దశీణ అమెరికాలో నిట్టివనిని 
చేసినవారు స్పెయిన్‌ వోడ్చుగల్‌ దేశములవారు, ఉత్తర 
అమెరికాలో దీనిని | పారంభించినవారు ఇంగ్లీ షువారు, (ఫెంచి. 
తారు. కాని యునె కొడ్‌ సేటు నంతం। తరాజంమెన తరాంత 
లతులాదిగ యూరపునుండి . వ వా. 
యుద్యమములో పాల్లొసిరి, 


8 


కూ రిశానారత ఐపువ నర 
as య 





కీ. వె. 1500 (పాంతమున ఆధునికయుగము | పారంభ' 
వెనవ్చటి యూరోపియన్‌ లకును, వదునెనిమిదవ శ తాజ్బపు 
శుదిభాగమునాటి యూరోపియన్‌ లకును ఎంతోభేదముం డెను. 
ఈ భేదము నారి మనోభావములందును, బుదికుశలతయందును 
హా _స్తకె శ లమందును, జీవితములో వా రువ యూగించుచుండిన 
సామ్మ(గియందును కనుపించెను. తాము సంకల్సించుకొనిన 
దానిని నెర వేర్చుకొనుటలో వారికిగల శ _క్రీసామర్థ ములు 
దీనిమాలమున వృద్ధి గాంచెను. వారి ఆదర్శములలోను 
సంకల్పములలోనుకోడ నప్పటికెంతో ఛదము కల7నుం 
ఖండాంతఠము లన్ని టియందును వారి ప్రాాబల్యము వ్యాపీం 
చుట కిట్టి పరిణామమే వీథాన. హేతువు, 

తక్కి_న [పాణికోటిలోలేని మహాశ_క్తి యొకటి మాన 
వునిలో లీనమై యున్నది, అదియే నృష్టిశ క్షి, 'అది వ్యక్త 


119 పాశ్చాత్యుల క్ష తయములు 


మెనపు డతడు [కొత్త త్ర వదార్థములను, పరిక రములను, విధాన 
గో నిర్మింవ వగలవాడగుచున్నా డు. ఎనమైన సృృష్టైశ_క 
వ్యక్తము "కానుకాను మానవజీవితములో అభివృద్ధి కలుగు 
చున్నది, దీనినిబట్టియే నాగరికతలో ఛభీదములు కనబడు 
చున్నవి, కల్తి, గొడ్డలి, విల్లు, చఛాణము, నాగలి, 
రాట్నము, మగ్గము మొదలగునవి దిని ఫలితములే, వీని 
నన్ని టిని బహు (పొచీన కాలములో మానవుడు సృష్టించెను, 
ఆధునిక కాలము [పారంభమగునాటికి ఈ విషయములో 
యూరోపియనులకును ఆకియాఖండ వాసులకును ఎట్టి భేదము | 
ఉండినదికాదు, అన్ని "దేశములలో ఒక్క_ కేమో స్తరు వసి 
ముట్లను (వజలు వాడుచుండిరి. కాని ఆభునికయుగము 
(ప్రారంభమైనత ర్వాత ఈ విషయములో యూరపుఖండ "దేశ 
ములలోనివాఠు వివరీతమైన (పజ్హ నుచూపి అనేక యంత్రము 
లను కనిపెట్టి వాని సహాయమున వారికి కావలసిన వస్తు 
సముదాయమును ఉత్పత్తి చెసికొనగలవాై రి, దీని మూల 
మున వారి సట వ ఇ! 

[కొత్త త అ తీద్చకొనవలసిన ఆవశ్యకము 
కల్సిగినప్పుడు [కొత్త సాధనములను వరికరములను' నిర్మించు 
కొనుటకు మానవుడు [వయత్నించునని అనుభవమువలన 
"కేలియుచున్న ది. తూర్చుజేశపు నరకులయందు యూరోపి 
యన్‌ లకు అభిరుచి వదమూడవ శ తాబ్లమందు వృద్ధిగాంచుట 
వేత, ఆ దేశములకు సులభముగ వెళ్ళుట కనువగు నముద) 
మార్లమును వదకుటకు వాద వ వగీయత్న ములు చేసిరి 
చిక్పూచియం।త్రము, 'మహానముుదములలోకూడ (వయాణ 


పారి(శా మిక విప్రవము TE 
cn 


ముచేయుటకు వీలగు గొప్ప నౌకలు, నముద యాత్రలను 
దీర కాలము చేయవలసినవ్వుడు కలుగు వ్యాధులకు కువధ 
క ముదలగువానిని వారిట్టి అవనరము తీర్చుకోవలసి 

వచ్చినవూడు కని పెట్టిరి, ఇండియాకు సము[దమార్లమును 
కసివెట్టుట, అమెరికా ఖండమును కనుగొనుట__వ్రదంతే యు 
దీనిఫలమే, వీని మూలమున వర్తక వ్యాపారములు వృద్ద 
గాంచెను, ఆకియా అమెరికా ఖండపు నరకు లత్యధిక ముగ 
యూరపుచేశములకు వచ్చుట చేత వానికి బదులుగ యూరపు 
ఖండమందుండి ఆ ఖండములకు ఎక్కువ సరకులను వంవవల 
సిన అవనర మేర్చడెను. ఈ అవనరమును తీర్చుకొనుటకు 
యూరోపియన్‌ లు చేసిన కృపిమూలమున [కొత్త వ దార్హ 
ములు, వరికరములు, యంత్రములు, తం ను. 
(పభుతగపు ఏర్పాటులు నిర్మింపబ డెను, 

ఈ నిరాంణములో నితర ేశములకంశకొు ఇంగ్గండు 
"దేశము ముందంజ వేసెను. యూరపులోని మధ్యధరా 
సము ద పాంత మందున్న “"చేశములకం శె వాయవ్య భాగ 
మందున్న దేశములకు ఆధునిక యుగమున వర్తక వ్యాపార 
ములందు కలిగిన ఎక్కువ (పాధాన్యము దీనికి కారణము, 
బ్రందుచేత ఇ్రంగ్లీ పు బట్టలకు, బొగుకు గిరాకి అధికమయ్యెను. 
లోతుగ బొగుగనులను (తవ్వుటకును, గనులలోని వీటిని మెక్‌ 
తీసివేయుటకును [కొత్త వనిము ట్లవనరమయ్యెను. యుద్ధ 
ములసంఖ్య వృద్ధిగాంచుట చేత యుదవరికరములకు కావలసిన 
ఇనుమునకును, ఉక్కు_నకును గిరాకి పెరిగెను, ఉప్పు వరి 


112 పాళా ఎక్యుల తర తయములు 


శమ కూడ దీనిమాలమున వృద్ధిగాం చెను, ముడిలోహా 
మును కరగించుటకు విశొాలములగు కొలుములు (Furnaces), 
మంటచేయుటకు నీటి శ_క్రినహాయమున వనిచేయు గాలి 
తిత్తులు ఉపయోగములోనికి వచ్చెను. వృద్ధిగాంచుచుండిన 
గిరాకికి తగినట్లు వస్త్రములు, బొగ్గు, ఇనుము మొదలగు 
వానిని ఎక్కు.వగ నుత్ప త్తిచేయుటకు మామూలు చేతివని 
వాండ్రు సమజ్దులు కాకుండిరి, చడానికి కావలసిన ముడి 
వడ ముల మొదలగువానిని కొనుటకు వారివద్ద మూల 
ధనము య. అందుచేత ధనికులగు వర్తకులు 
పూరికి మూక పజార్గములను, ఇతర వరికరములను ఇచ్చి, 
వారిచేత వనిచేయించి, వారు తయారుచేసిన వస్తువులను 
నిదేశములకు పంపి నిక్రయించు బాధ్యతను వహించనలసిన 
వానైరి. వనివాండు సాహుశౌర్ణిచ్చిన కూలితో తృ ప్రి 
పొందవలసిన వారైరి, లాభనష్టముల ననుభనించువారు 
సాహు'కారు తెరి, “గనుక క్రీ న 1700 నాటికి కొంతవరకు 
సాహుకారీ విధానము ఆచరణలోనికి వచ్చెను, 

| వ్ర నె, 1700 తర్వాత ఇంగ్లండులో యంత్రముల 
నిర్భాణ మొకటి వెంట నొకటి అతివేగముగ జరిగను, 
క్రీ వె. 1/88 లో “కీ” అనువాడు “ఎగిళేకండె” 
(Flying shuttle) అను యం(తీమును సృష్టిం చెను, దాని 
ఫలితముగ బట్టలు చేయువారు ని తకాలములో శెండింతల 
బట్టలను నేయగలిగిరి, కాని వారు నేయుటకు కావలసిన 
నూలు దొరకదయ్యాను, నూలునుకూడ వేగముగ వడకుటకు 
పేల్రగు యంత్రమును కనుగొనుటకు కొందరు వయత్ని ౦వ. 


పారి (శ్రామికవిప్లవ ము 115 


సాగిరి, క్రీ వె. 1764 లో “హార్‌ గీ 9వ” అనువా డండు 
కుప యోగించు స్పిన్నింగు జెన్నీ అను యం[తమును కని 
వెన్చును, తర్వాత అయిదు సంవత్సరములకు ““ఆర్క్‌_ర టు” 
బటి శక్తిచే నడవగల యం[తము నొకదానిని నిర్మిం చెను: 
(కీ, ణ్‌ 1779 లో గట్రిదారమును, సన్నని నాణ్నమైన దార 
మును వడుక గల స్పిన్నింగ్‌ మ్య్యూల్‌ (Spinning Mule) అను 
యం[తమును కాంక్ష ౯ అనునాడును, కార్టురెట్‌ అను 
వాడు ఆవిరిశ _కీ నపోయమున నడిపించు నేతయంతమును 
కనివెట్టిరి ఈ విధముగ లెక్కలేని వరికోథనలు జరిగాను, 
వాని మున దూదిని సాఫ చేయుటకును, (పత్తి తినుండి 
గింజలు వేరుపరచుటకును, బట్టలను చలువచేయుటకును 
వానివై చిత) చి త్రముగ అద్దకము “వేయుటకును [కొత్త 
యంత్రములు క | వచ్చెను, దీని ఫలితముగ బట్ట 
అత్యధికముగను చౌకగను తయారగుట కవకాశ మేర్పడెను, 
ఇంగ్లీషు బట్ట లధిక ముగ విచేశముల కెగుముతి యగుటకు 
ఏలయ్యెను, 
ఇక్షు ఇనువ -వరిశ మ యందు కొ) త్తయంత్రము 
లనేకములు వాడుక లోనికి వచ్చెను, ముడిలోహామును వాల 
కాలమువరకు క్ల బొగ్గుతో కరగించుచుండిరి, ల్రనుమునకో 
గిరాకి అధిక మగుట చేత “ఇంగ్ల ండులోని అడవులందలి చెట్లు 
బొగ్గుకె కొట్టి వేయబడి క్రీ, వె, 1780 నాటికి కళళు బొడు 
దోరకుట కష్టమయె ను, అందుచేత 'రాతుసిబొగ్గును వాడ 
వలసిన అగత్య మేర్చడెను, - కాని దీనిమూలమున కరగిన 
ఇనుములో ననేక .లోవములుంజెను,. ఆ లోవములను 


114 పాశ్చాత్యుల వృద్ది క్షయములు 


పోగొట్టుటకును, ఎక్కువ రాశుసిబొగ్గును ఇనుమును గనుల 
నుండి వై కి తీయుటకును సులభ సాధనములు కావలసి వచ్చెను. 
అందుకై. వరిశోధకు లనేకులు త్మీవముగ కృషిచేసి అనేక 
యం[తములను ఉపాయములను కనుగొనిరి, [కము [క్రమముగ 
(వతి పరి శమయందును [కొ ల యంత్రములు వాడుక 
లోనికి వచ్చెను. అందువేతనే |. వె. 1750 తర్వాతి కాల 
మునకు “యంతేయుగ మను పేరు వచ్చెను, యూరోపియకాలు 
దారికి గల సృష్టి శ్రి నువయోగించుట మూలమున కలిగిన 
ఫలితములలో నిది యొకటి, 

యంతయుగమున మరియొక గొప్ప నూతన నిర్మా 
ణము కూడ జరిగెను, యంత్రములు తమంతటవి నడువజూలవు, 
వానిని నడుపుట శేదియో ఒక శ_క్టి కావలసి యున్నది. ఇది 
నునువ్యశ క్రి కావచ్చును, బండికూడ ఒక యంత మే; 
డాసిసి కొన్ని (పదేశములలో మనుష్యులే లాగుచున్నారు. 
"లేడా అది జంతుశ చ ---ఎద్దులు, గజములు "మొదలగువాని' 
శకి కావచ్చును, నూసెగానుగల సనాడుటకు కపిల 
'బావులలోనుండి సిటిని పెకి తీయుటకు ఎద్దుల నువయోా 
గించుట కలదు, లేదా అది వాయుశ క్రి కావచ్చును; నీటి 
శక్తి కావచ్చును, (క్రీ, వె, 1700 వరకిట్టి శ క్తులనే (వవంచ 
మందంతటను, ఇంగ్యండులోను బొడుచుండిరి, కాని ఆవిరి 
శక్తి నపాయమున యంత్రములను నడుపుటకు వీలగునని 
కొందరు తలచి [క్రీ వె, 1705లో అట్టి సీటిఆవిరియంత్రమును 
శీంగ్లండులో నిర్మించిరి. (క్రీ, వె. 1768 లో జేమ్సువాట్‌ 
ఆ యంత్రమును షరివకము. "గావించెను, - [కమ్మక్రమముగ 


పారి(శ్రామికవి స్ప పవము 115 


an మరికొందఠ దీనిని మరింత చక్క-బరచిరి, అట్టి 
వారిలో వీ ప ఫైన్‌ నన్‌ (వఖ్యాతి వి గాంచెను. ఏరి కృషిఫలిత 
ముగ ఆవిరి కి సాధనమున యం[తములను నడుపు వద్ధతి 
వృద్ధి గాంచెను, యం(త్రయుగ పు [వథమదశలో ననేక 
యంత ములను కజతో చేయుచుండిరి. ఆపిరిశ డీ వాడుక 
లోనికి వచ్చినత ర్యాత ఐఇనువ యం[తముల నిర్శింపవలసిన 
అవనర 'మేర్చ డెను, అందుచేత యం(తయుగ మునకు ఇనువ 
యుగమన్న చేరును, రాత.సిబొగ్త యుగవునుపేరును సారక 
ములయ్యెను, ఇనుము బొగ్గు అవరిమితీముగ ఇంగ్లండులో 
దొరకుటచేత యంతయు వరి|శమల కన్ని టికది శేంద 
రానురాను బెల్లీయం, జరనీ, యునై శుడ్‌ 
ప్రేట్సు మొదలగునవి పార శామిక కేం దము లగుటకుకూడ 
నదియే "కారణము, యంత్రముల నడుపుటకు ఆవిరిశ శ్రి 
ఉవయోగములోనికి వచ్చుట చేత వర్మిశమలయం బేగాక వ్యవ 
సాయము చేయుటకును, పొగయోడలను రైళ్ళను లాగుట 
కును ఈశ క్రి ఏవినియోగింపబడెను. ఇట్లు కొంతకాలము 
జరిగినత ర్యాత పరిశోధకులు విద్యుచ్భక్షిని కనుగొని దాని 
నుత్ప త్తి చేయుటకు యం[తములను, ఉపాయములను కని 
పెట్టిరి. మరి కొంత కాలమునకు వెటోలు న పోయమున 
మరింత సులభముగను వేగముగను యంత్రములను నడుపు 
ఉపాయముకూడ వరిశోధకులకు లభించెను. కనుక (శ్రీ, -వె, 
1750 తర్యాత యూరోపియన్లు... వారిలో ముఖ్యముగ 
ఇంస్లీ సువారు._ వారి సృష్టి కౌశల్యమును యం|తనిర్మాణ 
మందేగాక (వకృతిజములగు ఆవిరిశ = విద్యు చ్చ & "వటోలు 


116 మాళ్చాత్యుల పద్‌ తముయములు 


శక్తి మొదలగువాని నుత్ప త్తిజేసి వానిని వివిధములగు. 
యంత్రములను నడిపించుటకు కావలసిన సాధనములను కను 
గానుటయందు ఏనియాగించిరని స్పష్టమగుచున్నది, 


యం[తయుగముయొక్క_ వంథమ దశలో, అనగా 
కీ నె, 1760 మొదలు 1880 వరకు, (వ్ర త్తిబట్టల నేయుట 
యందును ఇనుమును తయారు చేయుటయందును 'యం|త్రముల 
నెక్కు_వగ వాడుచుండిరి. రెండవదశలో, అనగా 1880 
" "“జుుదలు 170 వరకు, యంత్రములు ఉన్ని, పట్టు మొదలైన 
పరిశ్రమలలో నుపయోగింవబడసాగను, (కమ్మక మముగ 
పాదరక్షలు, గోధుమపిండి, సౌరాయి, కుర్చీలు, బల్లలు 
"మొదలగు ఇంటిసామానులు, తుపాకులు, మందుగుండ్లు, 
తోటాలు, ఫిరంగులు, మొదలగు వానిని కూడ యంత్ర 
సహాయమున తయారుచేయుట మామూలయ్యెను, రసాయన 
శ్యాన్తామం దనేక పరిశోధనల ఫలితముగ ' ఇనుమును 
కరిగించి గట్టి ఉక్కును తయారుచేయు వద్ధతులందును, 
పాలు, వెన్న, మీగడ, మాంసము, చేవలు, కూరగాయలు, 
వండ్లు మొదలె నవి చెడిపోక మానములకొలది శు భముగ 
నుంచుటకు కావలసిన పద్ధతులందును అనేక సదుపాయములు 
వాడుకలోనికి నచ్చెను, విద్యుచ్చక్తి క్రికి సంబంధించిన పరిశోధ 
నల ఫలితముగ "బలి గ్రాఫ్టతంతులద్వారా ఒకచోట నుండి 
మరియుకచోటికి వార్తలను పంపుటకు వీలయ్యెను, రబ్బ 


రుతో చక్రములను em చవేయుటకూడ నీ 
.దకథలో వాడుక లోనికి వచ్చెను, 


పారి శా మి కవిప్ప్లవము 117 


కీ. వె. 1870 వరకు ఇంగ్లండు మాత్రమే యంత్ర 
వర్మి శమలకు కేందముగ నుండెను, కొ) త్తయంతములను 
ఉపాయములను మొట్టమొదట కనివెట్టినవారు ఇంగ్ల షం 
వారగుట దీనికొక కారణము, రెండు మూడు నందల' 
సంవత్సరములు వర్తక వ్యాపారములలో దిగి విస్తార లాభము 
గడించినవారగుట చేత [కొ త్రపద్దతుల ననుసరించి నడుప 
వలసిన వరిిశమలకు "కావలసిన వెట్టుబడిధ నము వారివద్ద 
విస్తారముగనుండెను. ఇదిగాక (ప్రపంచములోని జేశములలో 
ననేకములు_ఇండియా, కనడా, ఆ స్ర్రేలియా, మొదలై నవి 
వారి స్మామాజ్యములో వారి వరిపాలన [క్రింద నుండుట చేత 
వారు తయారుచేసిన వస్తువులను సులభముగ స్మకయించు 
టకు వారికున్నంత అవకాశము మరియొవంరికి లేకుంజోను, 
దీనికితోడు (క్రీ, చె. 1870 వరకు యూరపుఖండపు దేశము 
లలో రాజకీయవివ్ల వము జరుగుచునే యుంజెను, అ కార 
ణముచేత అరి క వ్యనహారములను నంస్క-రించుకొనుటకు 
ఇంగ్లి ప షువారి 'సేండినంత నదుపాయము వారికి లేదయ్యెను. 
కనుక విబేశముల పోటీ లేక ఇంగ్లీషువారు యం(త్ర సాధనమున 
వారి వర్మిశమలను వృద్ది జేసికొని, [ప్రపంచములోని దేశము 
లన్ని టితో క అపరిమితమైన ' లాభమును 
సంపాదించి, సమ స్ప ఐశ ర్యములతో తులతూగ గల వారైరి. 
[కీ వె, 1870 తర్వాతే నిది చాలవరకు మాశెను, జర్మనీ, 
(పాన్‌ను, ఇటలీ, యునై మెక్‌ జ్‌ స్చేట్సు మొదలగు డేశములు' 
కూడ వ వరి|శమ శేంద్రములె , “ఇంగ్లండులో పోటీకి ది౫ను. 


క)మ|క్రమముగ యంత యుగ (ప్రభావము (వవంచమందం 


118 పాశ్చాత్యుల వృద్ది తయములు 


తట పొడగైను, సా[మాజ్యగంపాదనమునకై_ య. 
ఖండములోని అగరాజ్యములవారు వంచములు వేసికొ 

క్ర. న. 1878 తర్వాత వరగులెత్తుట కిదియే oa 
కారణము, 


యం తేముల నుపయోగించి పదార్థములను విరివిగను 
వేగముగను తయారడచేయుటకు శ _క్రీనామర్థ్యనులను నంపా 
దించిన ఇం గ్లీషువారును తదితరులును వ్యవసాయవిధానమందు 
కూడ లాభక రములగు మాధ్సులను గావించిరి. భూసారము 
తగ్గకుండుటకును వృద్ధిగాంచుటకును (వత్యేకముగ కొన్ని 
రకముల సంటలను వండించుట; రసాయనికపు ఠవులను 
వాడుట; సంవత్సరము పొడుగున వశువులకు మేతదొరకుటకు 
కొన్ని రకముల పంటలను పండించుట్ట సార ముతగ్గకుండుట కై 
భూములను రెండు మూడు సంవత్పరముల క్రొక్ర పర్యాయము 
సాగుచేయక వీడు? పెట్టుటకు బదులు (ఇది న. రక 
రకములగు వంటలను సాగుచేయుట మొదలగు పద్ధతులు 
వాడుకలోనికి వచ్చెను, (కమ్మకమముగ పరిశ)మలలో 
యంతములకు (వవేశము కలిగినట్లు వ్యవ సాయములోనికి 
కూడ యం[తములకు (వవేశము కలిగెను. దున్నుటకును, 
చదర పెట్టుటకును, నారునాటుటకును, కలుపుతీయుటకును, 
వండిన వరి కోసి కువ్చవేయుటకును, కుప్పలనుకొట్టి ధాన్య 
మును గ డ్లినుండి "వేదుచేయుటకును, జలాధభారములలోని 
నీటిని భూములలోనికి పాజించుటకును _.- వ్యవసాయమునకు 
సంబంధించిన వివిధములగు వనులనన్ని టిని చేయుటకును, అనిరి 


పారఠరిశాామికవిప్తవము 119° 


శి, విద్యుచ్చ క్రి వ చెటోలుశ క్రి క్రి మొదలగువాని 
నహాయమున నడచుయంత “ములను వాడుట మామూూ 
లయ్యెను, 

. ఇదివిధముగ పు స్తకముల నచ్చు వేయుటకు యంత 
ములు కనివెట్టబడెను. యం|త్రములతో కాగితములను 
తయారు చేయుట; వారాష తిక లకు “కావలసిన పొడవై 
నట్టియు మిక్కి-లి వెడల్పు గలిగినట్టియు కాగితములు చేయుట; 
అచ్చుపనినంతను యం(తములతో' గావించుట; ఏక కాలమున 
వరునగ షతికను అచ్చు వే ఇసి, మడత నెట్టుటకు యంత్రముల 
వాడుట... ఇది నర్వ సాధారణ మయ్యును. అతు రాస్యు 
లందరు వార్తావ(తికలను ఇతర (గంథములను శాొకగ సంచా 
చించి చదువుట సులభమయ్యును. చేతితో (వాయుటకు 
బదులు అపుర టర్‌ సహాయమున [వాయుట మామూ 
అయ్యెను, ఫాటోలు తీయుటకును. పాటలు య. 
(గ్రామఫోన్‌), నాటకముల సాడుటకును (సినినూ), దూ 
(వేశములలో మాట్లాడువారి మాటలను, పొడువారి పాట 
లను. వినుటకును (శేడి యూ), దూరవముందుండు వారిని చూచు 
శకును (కులివిజన్‌ ) యం[తములను కని పెట్టిరి, రోజురోజు 
నకు (వవంచము, పీవంచములోని సరి శమలందును, జ 
సాయమందును, (పయాణ సాధనములందును, విలానము 
లందును, వినోదములందును [కొత్త యంత్రము లెన్ని యో 
వాడుకలోనికి వచ్చు చుండుటను గమనించిన యెడల (వస్తుతె 
కాలమునకు యంతేయుగమను పేరు మరింతే సార్ధక మగు 
చున్న దని స్పష్టము కాగలదు. 


120 పాశ్చాత్యుల వృద్ది క్షుయజులు 


అనిరి, విద్యుత్తు, "వెటోలు మొదలగు బాహ్యుశ కుల 
నహాయమున నడచు యం త్రములను కోని వెట్టి, ఐహిక జీవిత 
మునకు నంబంధించిన చర్యలన్ని టిలో పోసే వాడుట యే 
(పథాన లతుణ మైన వృస్తుత యంత్రయుగములో మానవుని 
మునోభావములు చిత్తవృత్తులు తత్వదృక్టి, అత జేర్చరచు: 
కొనిన ఆర్థిక వి విధానములు రాజ్యాంగములు సాంఘిక సంస్థలు 
పూర్తిగ మారిపోయెను, _'మాననున కతీతమైన శక్తులు 
పీవంచములో లేవనియు, ఉన్నను వానిని క్రమ కోమముగ 
నతడు జయించి స్వాధినవర చుకొన గలవాడగుననియు అందరు 
అభి పొాయవడ సాగిరి, తన న] _క్లీయందును ప్రజ్ఞ యందును 
ఇంతటి విశాంనసము మానవునిలో ఉదయించుటశేత విరా 
మము విశాంతి లేక తేకదితలో వస్తు శా్ర్ర వరికోధన 
మందు జీవితమంతయు గడుపు ఇాత్రుజ్ఞులు పాశ్చాత్య 
(వవంచములో న వహించినా ర, (సాచీన 
"కాలమున యోగులు తసశ్ళాలురు సన్యాసులు మత వచార 
కులు మొదలగువారికుండిన గారవమర్యాద లీకశాలమున 
ప్రకృతిశాన్ర్ర వేత్త త్రలకు లభించూచున్న ని, జ్ఞానము, a 
అన్న మాటల కీ కాలమున క్‌) త్త త్ర నము వచ్చియున్నది, 
తపోవనములు, చేవాలయములు, Se ల -ముదలగువానికి 
జదులు పరిశోధన శాలలు, గ )౦థధాలయములు, కతా గాల 
ములు (వశంసా పాత్రములయ్యెను, దీనిమాలమున 
వుతము, నీతి, మొదలగు ప్‌వయముం బా లెక్క లేని 
మార్పులు కలిగను? 


పా.ర(శ్రామికచిప్త్లవము 12} 


ఆహార అదర మరలు వస్ర్రములు, ఇండ్లు; ఇంటి 
'మానులు, మనుష్యుని అవసరములు తీరుటకు కావలసిన 
నర వ స్తువులు.._వీనిని ఉత్పత్తి చేయుటయందు మానవుల 
ధ్య నేర్పడు సంబంధములకు ఆరిక విధానమని మేరు. 
స్తువ్రల నుత్పత్తి చేయుటకు యంత్రముల నువయోగించు 
'దతి వాడుకలోనికి వచ్చుట చేత పాశ్చాత్య ేశములలోని 
రిక విధానము మారెను, (క్షమ్మక్రమముగ దాని ఫలితము 
తర చేశములలోనికి కూడ వ్యాపించెను, 
యం[తయుగమునకు పూర్యము దేశములోని జనుల 
ఫో అధిక సంఖ్యాకులు వ్యవసాయముచేయువారుగ నుండిరి, 
ముడివదార్షములగు (వత్తి, ఉన్ని, మొదలగువానిని అనుభవ 
యోగ్యములు గలుగ చేయుటయే, వృతి గాగల వేతివనివాం 
[దడ సంఖ్య తక్కునగానుండెను, ఇట్టివనుల శే వర్మిశములనిమేరు 
యంత్రముల నూలమున సీ విషయములో గొప్పమార్పులు 
సంభపించెను పరి (శమలయందును, దానికిసంబంధించిన 
వర్ష వ్యాపారములందును, రైళ్ళు మొదలగు (పయాణసౌక 
ర్యములను సనమకూద్చటయందును, పనిశోయువారినంఖ్య 
వృద్ధిగాం చెను. ఇంగ్లండు, యునె కుడ్‌ సే సేటు, జర ని ముద 
తప చేశములన్ని టిలో వ్యవసాయదారు సంఖ్య తగ్గి పారి 
(శౌమికులనంఖ్య పృ గం వ'ల్లెటూళ్లీ లో సవసించువారి 
కంెకు పట్టణములలో నివసించువారు అధిక సంఖ్యాకులై_ రి, 
ఒకవ్వుడు  "జేశథములో నూటికి ఎనుబది తొంబదిమంది కష్ట 
వడి భూనులను సాగు చేసినగాని (ప్రజలందరికి కావలసిన ఆహో 
రాది పదార్థములు లభించకుంజెను, యం(త ప్రభావము చేత 


122 పాశ్చాత్యుల వృ ర్‌ క్షయములు 


“తక్కు నజనము వ్యవసాయములో నున్నను ఎక్కువపంటలను 
'పండించుటకు వీలగుటచేత, పారి శామికులు వృద్దియగుటయు 
వ్యవసాయదారుల సంఖ్య తగ్గుటయు సంభవించెను, ఆర్థి "కాఖభి 
'వృద్షికిది యొక వధాన లతేణము, పరిశవులలో వనిచేయు 
కార్మికులకు రై తుజనమున కంటు సీకాలమున నెక్కువ 
(పాధాన్య మా కారణముచేత నే కలిగను, 

వరిిశమలలో వనిచేయువారు వారివారి ఇండ్లలో వని 
చేయుటకుబదులు (వల్యేక కర్మా గారములల్‌ అనగా 
ఫ్యాక్ట రీలలో వనిచేయుట యం[తయుగ మున కర్ర (పథాన 
లక్స,ణము, యంత్రములు పనివాండు) శకాపురముచేయు 
ఇండ్లలో ఇముడుసవికావు, వానిచేత పనిచేయించుకొనుట 
కొక రిద్దరు వనివాం[డు వాలదు. వందలకొలది కార్చికు 
లుండవలెను, అవి వనిచేయుట కెంతో ముడివదార్థము 
“లవనరము, అవి తయారుచేయు అనుభవ యోగ్యములగు 
పదార్గములుకూడ అధికముగ నుండును. విటి నన్ని టిని 
దాచియుంచుటకు మామూలు ఇండ్లు చాలవు, విశాలము 
లన కార్తానా లుండవలెను. ఆ కారణముచేత వేలకొలది 
కారకులు వారి ఇండ్లలోగాక యం[తములకు నిలయము లై న 
ఫ్యాక్టరీలలో వసిచేయుట అవసర మయ్యెను, ఇండ్లలో 
పనిచేయువారు వారి కష్టము వచ్చినప్పుడు ఇష్టము వచ్చినట్లు 
.వనిచేయుచుండిరి, ఫ్యాక్టరీ పద్ధతిలో నిట్టి స్వేచ కు అవ 
కాళము లేదు, నిర్ణిత కాలమున ఫ్యాక్ట్‌ రీకి వచ్చుట, నిర్టీ త 
కాలములో ఎవరివంతు వనిని వారు చేయుట అత్యవసరము, 
-ఎవరుగాని వారికి _కేటాయింవబడిన వనిని వారు చేయని 


పారిశ్రామికవిప్ల పవము 126 


యెడల తక్కినవారి వనికూడ అగిపోవును, కనుక కారి 
కులు [కమముగ వనిచేయుచున్నా రో లేదో గమనించుటకు 
వివారణాధికాగ లనేకులు ఫ్యాక్ట రీలలో అవసరమగు 
చున్నారు, కార్మికుల స్వేచ్చకు దీనిమూలమునగాడ కొంత 
అడ్డు కలుగుచున్నది. కాని ఇట్టి సనియమములకు లోబడిన 
గాని ఫ్యాక్టరీ విధానములో పని చక్కగ నకాలమునకు 
జరుగదు. 

ప్యాక్ట రీవద్ధతిని పరిశ్రమలను సి సాపించి నడికించుట కెంతో 
'ఛభనము వెట్టుబడి వెట్టవలసియున్న ది, వారి వారి ఇండ్లలో 
మగ్గములు చెట్టుకొని “చేనేత గావించువారు వందరూపాయల 
మూలధనముణ్‌ వారి వనిని సాగించుకొనవచ్చును. కాని 
బట్టలమిల్లును స్టాపీం చుటకు లతలకొలది రూపాయలు కావలసి 
యున్నది. ధనికులగు సాహుకారులే ఫ్యాక్ట్‌ రీల నెలకొల్పు 
టకు నమర్లు లగుచున్నారు, ఫ్యాక్ట రీలు, అందులోని 
యం[తములు, ఇతర వరికరములు, ముడివ స్తువులు, తయా 
5న పదార్థములు _- వీని కన్నిటికి వారు సాంతదాద్దగను 
ఆజమాను వనక ఉన్నారు, వనిచేయునారు వారి ఆజ లను 
ధిర సావహిొంవవలసిన వారగుచున్నారు. ఏ-దెన ఒక వృత్తి 
యందు నేప్పను నంపాదించినవాడు దాని ననునరించుటకు 
కావలసిన వరికరములను నంయనుగ సంపాదించి సొంత 
దారుడై. పనిచేయుటకు యం[తయుగములో సాధ్యముకాదు, 
'వరిక రములు ఫ్యాక్ట రీ సౌంతదార్గ ఆధీనమందుండుట చేత వారి 
ఇష్టానిష్టముల బట్టి as ' ఉద్యోగములు దొరకవలసి 
యున్నది. వనినుండి బి కారణముచేత నై న యజమానులు 


i24 పాశ్చాత్యుల వృ ద్ధి తృయములు 


వారిని తొలగించినయెడల వారు కూలి దొరకక కుటుంబమును 
పోషించుకొన లేక వస్తుండవలసిన వారగుటతవ్పదు, అట్టి 
వో ఆజమానతతోే నమానబలము గలవారై కూలి విమ 
యమునను, వనిచేయనలసిన కాలమును గురించియు, నెలవు. 
దినముల గురించియు, తమ సౌఖ్యమున కత్యవనరములగు 
ఇతళ విషయముల గురించియు నిలబడి బేరముచేసి తమ వనికి 
తగిన జీతమును నిర్ణ యించుకొన నమథ్ధులు కాదు, యజమాను' 
లెట్టి షరతులను విధించినను వానికి లోబడి పనిచేయవలసిన 
స్టితీలో నుందురు, మధ్యయుగ మందును, విప్ప వయుగమునకు' 
పూర్వము ఆధునిక కాలమందును వ్వవసాయములో ఇట్టి 
వీధానముం జెను, ఫ్యూడల్‌ పద్దతిలో భూసాం4మయు లొక వర్ల. 
ముగను భూమిని దున్ని వంటల వండించు రైతు లింకొక 
వర్షముగను ఉండిరి, _ వరిశమలలో కూడ కొంతవరకీ వర్ష 
విశదము యంత /యుగమునకు పూర్వము కూ-డ మొలక 
"లె త్పియుం డెను, వనివాండు, వారి వారి ఇండ్లలో వారి. 

రి వరికరములతో వనిచేయుచుండినను వారికీ కావలసిన 
ముడివదార్లములను వర్తకులు వారికిచ్చి, వారిచేత నిర్తీ త్ర 
మైన కూలికి వనిచేయించి, వారు తయారుచేసిన నిస్తువ్రలను 
న సికొని అమి శై లాభము సంపాదించుపద్దతి యూరపుఖండ 
మందుంజెను. కాని యంత్రములు వాడుకలోనికి వచ్చిన 
తర్వాత ఈ ఐడల్‌ సర్వ సామాన్యమయ్యెను, తరు 
లుప యోగించు పరికరములకును, ముడివదారములకును, వారు. 
తయారుచేయు వ స్తువులకును వారు యజమానులు కాకుండు 
టయు, సాహుకార్లు ధనికులగు తదితరులు వానికి యజమాను. 


గుటయు నంభవించెను, కనుక కం ఫ్యాక్ట్స్‌ ర్‌ 
తిని _పర్మిశమలు యూరపుఖండమున  స్టాపితములగట 
సూలమున నాబేశములలోని నంభుములలోని (వజలు రెండు 
ర్లయులుగ విభాగ మెరి, ఇ శ్రుర్చడిన సాహుశకారి కార్షి క్త 
రముల మధ్య నేర్పడిన సంఘర్ష ణము ఇటీవలికాలపు చరి 
తకు పథాన లమణమయ్యెను. ధనమును నంపాదించు 
ఎలో మానన్ర డువయోగించు సాధనములందు కలిగిన 
రూర్పుల మూలమున నితరులలో నతని కుండు సంబంధములు 
రూరుచుండుననుట కిది యొక గొవ్చ దృష్టాంతము, 


వ)థమదశలో ఫ్యాక్టరీ తనయా నన కారి కల 
క నేక కష్టములు కలిగను, పూహోంకార్ల యొక్కయు యఖి 
మూానులయొక్కయు దృష్ట. లాభ ముక్క "చానియంచే శేండదీ 
కృతమగుట చేత, కార్టికుల కష్టములను వారు గమనింవక 
వారిచేత ఇష్టమువచ్చి నట్లు వని చేయించు చుండిరి. రోజునకు 
వం డెండు వదునాలుగు గంటలు విరావమములేక. వని 
చేయుట; తక్కువ కూలివనిచేయువారన్న భావముతో (స్రీల 
చేతను పిల్ల అచేతను వనిచేయించుట; ఖర్చుల తగ్గించు కొను 
టకై. వెలుతురు గాలి లేక (కిక్కిరిసిన శాలలలో -కార్నికుల 
చేత పనిచేయించుట ; వారికీ తక్కువ కూలినిచ్చుట ; యం 
[తములతో వనిచేయునపుడు వారికేదై న (ప్రమాదము కలిగి 
నను దాని కెట్టి పరిహారము నియ్యకుండుట = ఇట్టి పరిస్థితులు 
సర్వసాధారణముగ నుండెను. పనిని చక్క_బెప్టుటకు 
[1పభుత్వమువారుకూడ. ఎట్టి (ప్రయత్నము చేసినవావకాడ. 
పాహుకార్ష్మ స్వేచ్చకు భంగము కలిగించినమెడల వర్మిశ్రమ 


126 పాశ్చాత్యుల వడి క్షయనులు 


లను సావించుటకు వారు వెనుదీయుదురనియు, ఆకారణము 
చేత జజ శ శ్వర్యమునకు భంగము కలుగుననియు ఆ కాలపు 
(పభుతమువారు భానించియుండిరి, కార్సికోల పక్షమున 
వాదించగ లవారు రాజ్యాంగ నథలలో లేర ర, అందు 
చేత యంత/యుగము (ప్రారంభ మైనతరువాత “నొకటి రెండు 
తరములవరకు, లంగ్గ ండునందును ఇతర చేశములందుూను, కారి 
కుల స్థితి మిక్కిలి శోచనీయముగను దుర్భరముగను పరిణ 
మించెను, ఫ్యాక్ట్‌ రీలచుట్టు వట్టణములు చెరిగెను, ఆరోగ్య 
న్యూతముల ననుసరించి వానిని నిర్మాణము చేయవలసిన 
అవనరమును అప్పటివారు (గ్రహించిన వాడకారు, సశువు 
లుండుటకుకూడ తగని గుడినెలలో ఎట్టి సదుపాయములు "లేక 
'కార్సికులు జీవితము గడపుచుండిరి, దుర్గంధముతో కూడిన. 
మురికినీటి కాలువలు, చెంటకుప్పలతోనిండేన ఏధులు, వట్టణ 
ములకు లక్షణములయ్యెను. ఆ కాలమున జనసంఖ్య విన 
రీతముగ సెరుగుచుండుట చేత కార్మికుల కష్టములు మరింత 
దుర్భరముల య్యెను, 

లాభ మొక్క_దానినే కాంవీంచు యజమానుల 
మూలమునగాని, తాము జోక్యము క లిగించుకొనినయెడల 
వ్య కుల స్వేచ్చకు భంగము కలుగునేమోయని శంకించు 
వ మూలమునగాని తరించుట సాధ్యము కాదను 
విషయమును క )మ్మక్రమముగ కార్మికులు (? గహీంచి, న న్యన నహో 
యము చేతనే తమ స్థితిగతులను చక్క బెట్టుకొనుటకు 
(వయత్నించిరి, "కారి ర్ల నంఘముల సంస్రాపనము, వాసి 
అభివృద్ధి ఊానియొక్క ఫలమే, కార్మికుడు ఒంటరిగ యజ 


పారి(కామికవిప్రవము 127 


మానునితో సరినమానముగ “బేరమాడి తన స్థితి గతులను 
బాగు చేసికొనుట సాధ్యముగానిపని అనియు, శారీ కు లందరు 
కలసి, ఒక నంఘముగ నేర్చడి యజమానులతో బేరమునకు 
దిగినయెడల నతడు వారి షరతులకు విధిలేక అంగీకరింవవలసిన 
వా డగుననియు కార్మికులు (గహించి, |క్రీ నె. 1825 నుండి 
అట్టి నంఘములను సావించుకొన సాగిరి, కొంతకాలము 
వరకు య. రిటి నంఘములు చట్ట విరుద్ధములనియు 
వ్యక్తు కుల స్వేచ్చకు భంగ కరములనియు, చెవ్వచోండిరి గాని 
కార్మికుల పట్టుదలమూలమున ఆ వాదమునువారు మానుకొని. 
సంఘములు వట్ట నమ్మాతములని గు ర్తించిరి, [కీ వె. 1875 
నాటి కీన కము బలవ _త్తరములమ్యెను. సల 
cae తమ పరిస్థితులను చక్క- బెట్టుకొనుటకు పీరు న 
లెరి, యజమానులు వారి కోరికలను నిరాకరింవలేక, 

వారితో బేరమాడి ఉభయవవతములకు లాభకరములుగ 
నుండు షరతుల కంగీకరింవసాగిరి, కాల క్‌ కముమున ఫ్యాక్ట్‌ 

రీలలోను గనులలోను 3 చై. శృ్ళలోను వ్యవసాయములోను 
ఇతరవృత్తులందును వనిచేయువా రందరు కారిక సంఘము 
లలో సభ్యులై రి, కార్మికులు సుఖవడుటకు కావలసిన 
ఏర్పాటు లన్ని టిని సంఘములు చేయదొడగను. తుదకు 
రాజకీయములలో (వ వేశించి శానన సభలకు వ్యతి నిధులను 
పంపుట అవసరమని సంఘములు [గహించి, (ప్రభుత్వము 
మూలమున కార్సికులకు జరుగవలసిన సదుపాయములు జరుగు 
నట్లు చేయగలిగిన వయ్యెను. ఇటీవలి కాలపు [వపంచ 
చర్మితలో నీ కార్టికోద్యమము: గమనింవ దగిన 'వథాన 


128 పాశా ఎత్యుల స్ప క్షయములు 


విషయములలో నొకటియని చెప్పదగియున్నది, నంఘమందు 
సామాన్యజనులగు కార్చికులుకూడ సుఖారు లన్న అభి 
(పాయము బలవడుటయందును, డాని ననుసరించి అ 
పిధానము “రాజ్యాంగ ము మారుటయందును ఈ యుద్య 
మము (పాధాన్యము వహిం చెను. , 


ఫా ఫ్యాక్ట్‌ రీవదతి (పారంభ మైన కాలములో (పభుత్యము 
వారు కార్మికుల స్థితిగతులను బాగుచేయు బాధ్యతను 
వకొంచుట సేష్టవడకున్నను, (కమ [కవుముగ వారు వారభి 
(పాయములను వనూర్చుకొసిరి, (స్రీలు పిల్ల లు వడుచుండిన 
శ్రాధ సహింవరాని దయ్యెను. గనుక ఫ్యాక్ట గ్ర్‌ చట్టములను 
కొన్నిటిని వారు నిర్మించి ఎన్ని గంటలకాలము పిల ల్లలు, 
గ్రీలు, ఇతర కారకులు కన రర నిర కఫం దక 
కొన్ని ఫ్యాక్ట్‌ రీలలోను, గనులయందును ప్ర్రీలుగాని పిల్లలు 
గాని వని చేయుట నిషేధించిరి, [కవు కొమముగ తక్కిన 
కార్మికుల పరిస్థితులను బాగుచేయుట కవసరమైన చట్టము 
అను వారుచేసి, వనికాలమును తగ్గించుట యేగాక ప్రమాద 
ముల మూలమున కలుగు నష్టములకు పరిహారము నియ్య వల 
సినదనియు, కార్భికుల ఇతర సౌకర్యములకొర తై యజ 
మానులు కొంత (ద్రవ్యమియ్యవలసినదనియు శాసించిరి, 
ఇట్టి. శాననము లికాలమున పారి శామిక చేశములన్ని టిలో 
౧నున్న వి, నిరుద్యోగ కొలమందును, రోగపీడుతులై నవ్వు 
డును, వృద్ధాప్యమందును కారి కులకు కావలసిన సహాయమో 
“చట్టముల మూలమున లభ ్రమగుచున్న ది. 


పారిశ్రామిక విప్ణవము. 120 


తాము తరించుటకు సయం నహాయమే విధాన 
సాధనమని కార్మిక సంఘములను స్థాపించుకొనిన కార్మికులు 
తమకు కావలసిన వదారములను మామూలు దుకాణము 
లలో కొనుటకుబదులు తామే విత్యేక సహకార సంస్థలను 
సిరి ంచుకొెని మధ్యవ రులు, దలారులు మొదలగువారి అవస 
రములేక (క్ర్షయవిక్రయముల జరుపుకొనసాగిరి, నహ 
కారోద్యమ మా విధముగ ఇంగ్లండులోను తదితర దేశము 
లందును వ్యాపించెను. సామాన్యజను లిటీవలికాలమున 
మంచి స్టితిలోనికి వచ్చుట కిదియొక (వధాన సాధనమయ్యెను.. 
i క నంభుములను సహాకార సంస్థలను నడిపి. నిర్మాణ 
"కార వ్రములఅందు నేర్ప సంపాదించిన కార్నిక నాయకులు 
(కమ (క మముగ రాజ్యాంగ నభలలో (వ వేశించి “ee 
వరిపాలనమును దీతతో - నడుపగలవానై రి, 


ఈ వివరణమునుబట్టి యం(త్రయుగ మున పాశ్చాత్య 
పపంచ మే విధముగ మాశెనో న స్పష్టమగుచున్నది. . ప్రజ 
లలో అధికన సంఖ్యాకులు నగ రవాసులైరి, వల్లెటూళ్ళ జీవిత 
మునకంయె .వట్లవాసముల జీవిత మెక్కువ (ప్రాధాన్యము 
వహించెను, 'యంత్రయుగమునకు పూర్ణము... వేలకొలది 
నంవత్పరములుగ __ సామాన్యజనము దారి ద్య బాధ ననుభ 
వంచుచుం డెను, భూస్వాములును, అధికార వర్షములో 
నుండినవారును, జాహుళ్యముగ నరకము చేయుచుండిన 
వారు మాత్రమే సుఖముగ కాలము - గడుపుచుండిరి. సుఖ 
జీవితమునకు కావలసిన తద పంల తక్కు. వగ నుత్స త్తి 


136: పోక్చాత్యుల వృద్ధి తృయయులం' 


యగుచుండుటయే దీనికి కారణము, యం[తయుగములో 
వప మారెను, భూమినుండి వండు పంట లధికమయ్యెను, 
(వవంచములో నెచ్చట వండినను నానిని చేశములన్ని టికి 
తెచ్చుటకు కావలసిన (వయాణ సౌకర్యము లేర్చడెను. 
బట్టలు; ప్రంటిసామానులు ఇతర వదార్థములు యంత ముల 
సాధనమున నుత్స త్తి యగుటచేత నవి చౌకగ లభించుట. 
కవకాశ మేర్చజెను, అందుచేత సామాన్య జనముకూడ 
సుఖముగ జీవింవగలవారెరి, వారి ఆహార పదార్థములు, 
దుస్తులు, ఇండ్లు, ఇంటిసామూనులు, విలానములు, వినోద 
ములు, వారి ఆరోగ్యము, వారి జీవిత వరిమాణళు, విద్య 
నేవ్చకొనుటకు వారికిగల అవకాశములు.__ఇని అన్నియు 
వృద్ధిగాం చెను. ఐహిక జీవితము కన్టములతో కూడుకొన్న 
దనియు, సుఖమనునటి వరలోకమం చే లభించుననియు సామా 
న్యముగ నదివరకు సామాన్యాభి పాయముగ నుండెను, 
యం[తయుగమున నిది మారెను. భూలోకమును స్వర్గ 
తుల్యముగ చేయవచ్చునని పదునెనిమిదవ శతాబ్దపు యూరో 
వియక తత్వవేత్త త్తలు (వత్తిపాదించిన సిద్రాంతము యధార్థ 
మగున ట్రగువ జెను, (పజల బాహ్యజీవితీముం'దేగాక, ప. 
ఆంతరంగిక జీవితమందుకూడ యం[త్రయుగమున వివరీతము 
లగు మార్పులు కలిగను, యం(త్రనిర్మాణము, యంత్ర 
ముల వాడుక_._ఏనిమాలమున వారి బుద్ధిసూత్షు శైల, హా 

లాఘవము, నిర్మాణశ క క్రి పా కా) త్త త్త నమన్యల 
చెనుర్కొని వానిని తగినట్లు పరిష్క_రింవవలసీన పరిస్థితు 
చేర్చడుటచేత - వారిలో లీనమ్రైయుండిన శక్త లనేకములు: 


పారి[శామికవిప్తవము 181 


బహిర్షతములు కావలసి వచ్చెను, పురుషులతోపాటు 
(స్ర్రీలుకూడ స్వతంత)ముగ ననేక వృత్తులలో (వవేశించి 
ఆదాయమును సంపాదించి వోపించుకొన గలవారైరి, 
మానవ నంఘముయొక్క_ స్వరూ పమంతేయు నిశారణమున 
మారిపోయిను, 


9 
జాతీయ, ప్రజాస్వామ్య, జీవకారుణ్య 
-ఉ ద్య సర వరులు 





యంత సహాయమున వదార్హముల నుత్పత్తి చేయు 
పద్దత్‌ స న. “కాలములో మరిమూడు యుద్య 
జ మం pe పాశ్చాత్య (వవంచమున (అనగా యూరపు, 
ఆమెరికా ఖండములందు) (పాజఅల్యముగాంచె చెను, వానిలో 
మొదటిది జాతీయోద్యమము; రెండవది (వజాస్వామ్యము; 
నమూడవది కారుణ్యోద్యమము (Humanitarianism). వని 
మూలమున మూనవ జీవితమం దసనంఖ్యా కములగు మార్పులు 
సంభఏంచెను.  ఇరువదియవ శ తాబ్లములోని మానవులకును 


పదునెనిమిదవ శ తాబ్బమునకు పూరంవుందుండిన వారికిని ఈ 
యుద్యమముల ఫలితము ననేక భేదములు కలిగను. 
జాతి, జాతీయత అను మాటల కేకులు అనేక 


అర్హములను కల్పంచియున్నారు. జాతీయోద్యమమును ఏవ 


జాతీయ, ప9జాస్యామ్య, జీవకారుణ్య ఉఊద్యమములు 188 


వంచు సందర్భములో జాతి యను మాట శెట్టి యర్థము కలదో 
నిర్ణ యించుకొొనవలసియున్న ది, ఒక విధమైన భావముగల 
ప్రజా సమాహామునకు జాతి యను పేరు చెల్టుచున్నది. 
తమలో తమ శెన్ని శేదములున్నను రాజకీయ విషయము 
లలో తామందరు ఒక్క-రనియు, ఇతరులు వేరనియు, 
భావించునా రొక జాతి నేర్చడుచున్నా రు, పదునెనిమిదవ 
శతాబ్దపు ఆఖరు భాగముందుండి అట్టిభావము యూరపు 
ఖండవాసులలోను అమెరికా ఖండవాసులలోను అత్యధిక 
మయ్యెను, ఆ కారణమున నదివరకుండిన స్మామాజ్యము 
లనేకములు విచ్చిన్నములగుటయు (కొత్త రాజ్యములు 
స్టాపింవబడుటయు నంభవించెను. భిన్న (వభుత్వముల వరి 
పాలనలో నుండినవారు ఒక [వభుత్యమునకు లోబడుట కూడ 
జరిగెను, కనుక జాతీయోద్యమము రాజకీయముగ కొంద 
రిని వేరువరచెను; మరికొందరిని ఒక్క-టిగ చేసెను, దీని 
మూలముననే రెండు విధములగు ఫలితములు కలిగెను, 
(ఫ్రెంచి విప్లవము (ప్రారంభమగునాటి కీ జాతీయభావము 
అనేకులలో లేకుండెను, యరారపుఖండమం దంతకళ పూర్వ 
మన్ని శ 'తాబ్బములనుండి యో జరనీచేశములో జర్ననులు, 
ఇటలీలో ఇటాలియ౯ాలు, ఆగ్నేయ యూరపులో గకులు, 
బల్రేరియన్‌ లు, రుమేనియన్‌ లు, సరి్యయన్‌ లు; ఉత్తర యూర 
పులో ఫిన్నులు, లాట్వియన్‌ లు, ఎసోనియన్‌ లు మొదలగు 
(వజలెందరో యుండిరి, కాని జర శ్రనులలా జాతీయభావము 
లేకుండెను. అనగా తామందరు తాము నిర్ణ యించుకొ "నిన 
(పత్యేక (ప్రభుత్వమునకు లోబడియుండుటయే న్యాయనమునియు, 


184 "పాశ్చాత్యుల వృద్ధి వ్రయములు : 


అట్టి. వ వ్యభుత్య ము. నొకదానిని స్థాపించుట క్రై తాము ' గట్టి 
— జేయవ లెననియు వారు వందొమిదవ శతాబ్ద 
మునకు పూరగము భావించి యుండలేదు. ఇటాలియన్‌ ము 
(గేకులు మొదలగువానిలో కరాడ అట్ట భావమంతకుపూర్యము 
లోపించి యుండెను, జరునులందరు ఒక - చేశోమున 
నివసించు చుండినవాశే; ఒకే విధమైన ఆచారములు 
సం|పదాయములు.. కలిగియుండినవాశే, బే నిజ్జానమును 
గారనించినవా"ే. వన్ని నంబంధము లుండినను తా మం 
దరు "కలసి ఒక (వ ల్యేక రాజ్యమును స్థావించుకొన 
వలయుననియు, వరాయివా రెవ్యరు తమవై; పరిపాలకులుగ 
నుండరాదనియు వాడ భావించినవారు క ఇటాలియ 
న్‌లు గ్రీకులు తదితరులు కూడ ఇట్టి స్థితియంచే యుండిరి, 
ఇట్టి భావము వీరిలో శేని కారణమున పందొమిదవ శతాబ్ద 
మునకు పూర్వము రాజకీయముగ వీరు “జాతి” అను శే 
కరు లు గాకుండిరి, వందొమిదవ శ తాబ్లమందుండి క 
భొనము ఏరిలోపుట్టి వృద్ధిగాంచెను, దాని ఫలితము? 
వారు జాతు” రి, _జూతిభావము వారియందు వ)బల 
మగుటచేత వారు (న త్యేక రాజ్యములను స్థావించుకొనుుట యే 
ధరముని, అందుకై నమస్త [వయత్నముల గావించిరి. 
ఈ (వయత్నములశే జాతీయోద్యనుమని చేరు, 

ఇట్టి జాతీయభావము 'లేనికాలమున రాజ్య కాంత గ ల 
రాజులు వారికి ఇష్టమువచ్చినవారిని జయించి, గొప్ప 
సా మాజ్యములను స్థాసించుట పరిపాటిగ నుండెను, వా రట్టు 
చేయుట ధర్భనిరుద్దమను భావము వ్యాపించి యుండ లేదు. 


జాతీయ |పజాసా(మ్న, జీవకారుణ్న ఉద్వమములు 185 
Ee వః నీ “5 


“ఇతర రాజులతో యుదముల గావించియు, బేరమాడియు, 
నంబంధ హా టు. కల్సించుకొ నియు, తవు రాజ్యము 
లను వృద్ధి చేసికొనుట నహాజముని, రాజులు వజలు భానించు 
చుండిరి, * ఇంచి వి పృ వమునాటికి యూర పఫుఖండమం దీ 
కారణము చేత సామ్మాజ్యము లనేకము లేర్పడియుండెను, 
'టర్కీసామాజ్యము నేలుచుండిన సుల్తానులు (గీకులను, 
బ'లేరియ౯్లను, రుమేనియ౯ లను తదితర | (వజలను పాలించు 
చుండిరి, “ఆస్ట్రి ) యా మ ములో జర్మనులు, 'జెక్కులు, 
పాంగేరియ౯ాలు, పోలులు ఉండిరి, రషీయా న్మామాజ్య 
మున పోలులు, ఫిక న్నులు, లాట్యియక్‌ లు "మొదలగు 
పివిధ (వజలుండిరి. ఒకచేశమునకు సనంబంధించిన రాజు 
మజీయొక బేశమును జయించి పాలించుట నర్వ సాధారణ 
మొగ నుండెను.  వందొమి దవ శతాబ్దములో నిది మారి 
నాతీయ రాజ్యములు బాబరు 

జాతీయభావము వృద్ధిగాంచుట క నేక కారణము 
లుండెను, చాలవరకు (ఫెంచి విప్ప్రవము మూలమున 
దానికి పాబల్యము కలిగను, గొప్పవివ్లవము నొకదానిని 
తాము లేవదీసి, ఇతర యూరోపియనులు సాధింవని స్వాతం 
(త్యమును, సమత్వమును, సోదరభావమును తాము సాధింవ 
గలిగిరను గర్వము ( ఫంచివారిలో నుదయించి, తా మొక 
(వ క్యేకజాలియను భావము వారిలో వృదిగాంచెను. ఈ ఐక 
భావము మూలమున వారు వారి శత్రువుల నోడించి వవ్లవ 
ఫలితములను నిలబెట్టుకొనుట యుగాక వ్రరుగు సౌరుగునం 
దుండిన దేశముల కొన్నిటిని జయించిరి. ఈ .భావము. 


186 పాళ్చాత్యుల నృ 'తమ్షయములు 


నాధారముజేసికొని నెపోలియ౯ ఫెంచినై న్యముల సహో 
యముతో యూరపుఖండములో చాలభాగమును తనవరిపాల 
నములోనికి తెచ్చుకొనగలిగెను. అతని వరిపాలనము మూల 
మున జర్శనులకు, ఇటాలియః౯ లకు, స్పెయి౯ పోల్చ గల్‌ 
"మొదలగు చేశములవారికి కొంతలాభము కలిగినను డానితో 
పాటు కొంత నష్టముకూడ నంభవించెను, (ఫంచివారిలో 
జాతీయభావము “వృద్షిగాంచియుండుట చేత వారు తమ్మును 
జయింవగలిగిరనియు, తేమలో అట్టిభావము లేనికారణమున 
"తాము (ఫంచివారికి లోబడి అనేక నష్టములను పొందవలసి 
వచ్చినదనియు, తౌముకూడ (ఫెంచివారివలె జాతీయభావ 
ముతో (వవంర్తించినయెడల వారి అధికారమును నాశనము 
చేసి స్వతంత్రులు కావచ్చుననియు జరకలు మొదలగువారు. 
'ఛావింవసాగిరి, ఆట్టిభావమును బలపరచుటక్రై ఆ యాట 
ముల నేలుచుండిన రాజులు, (వజానాయకులు పాటువడిరి, 
ఆ భావము నాభారమువేసికొని వారు నెపోలియకొను ఓడించ 
గలిగిరి, కనుక (క్రీ, వె. 1815 నాటికి జాతీయభావము 
యూదోపీయక౯ (వజలలో వ్యాపిం చెను, ఒకజూతివారిని మరి 
యొక జాతివారు పొలించుట ధర్నావిరుదవునియు, ఒకేజాతికి 
సంబంధించిన వారందరు భిన్నవ )భుత్వ ములకు గాక త 
మేర్చరచుకొనిన దాతీయ ప్రభుత్వ కచ నక లోబడియుం 
డుట ధర్మమనియు వారు ఏశ్వసించినవారైరి, 

నెపోలియన్‌ ఓడిపోయిన తర్వాత విజేతలగు రాజ 
ముల |వతినిధులందరు వియన్నా నగరములో సమావేశము. 
(1815) వారికి తోచినట్లు .క్రొ_త్తవర్పాటు లనేకములను 


జాతీయ, (ప్రజాస్వామ్య, జీవశారుణ్య ఊద్యనుములు 187 


గావించిరి, [పజలలో జాతీయభావము మొలకె త్తినదనియు, 
దాని ననుసరించి రాజ్యముల నేర్పరచుట యు' క్రమనియు 
వారు (గహించనై రి. అచ్చట సమావేశమైన వారిలో 
ఆసి స్థ యా, రవీయా, |పషియాచేశపు పక నిరంకుశు 
లైన సామా(జ్యాధివతులు. జాతీయభావము ననుసరించి. 
రాజ్యముల హద్దుల నేర్పర చుట వారికి నష్టము కలిగించు. 
విధానము, అందుచేత వారు దాని కంగీకరింపలె. రి. చెపోలి' 
యనును ఓడించుటలో ఇంగ్లండు (పథానపాత్రను ధరించెను, 
అందుచేత ఇం గ్లండునకా సమావేశములో ఎక్కువ వలుకు, 
బడియుండెను, కాని జాతీయసూూ[త్రము ననుసరించి రాజ్య, 
ముల చనేర్పరచవలయునని ఇంగ్లీషువారు పట్టుబట్టినవారు. 
కారు, (_ఫంచివారిమూలమున యూరపుఖండమునకు మర్‌ 
న్నడు (ప్రమాదము రాకుండ జేయుటయు, ఖండాంతరముల 
లోని దేశములను సాధ్యమైనంతవరకు తవు సా 
లోనికి తెచ్చుకొని తమ సా మాజ్యమును వృద్ధి జేసికొ 
టయు ఇంగ్లీ షువారి వథానోదైేశములయ్యెను, వ. 
జాతీయరాజ్యముల నంస్థావనము నియన్నా నమావేశమున. 
జరుగ లేదు, అగ రాజ్యములగు రమీయా, (వమీయా,; 

ఆస్ట్రి)యా, ఇంగ్లండులు వారివారి లాభము నుద్దెశించి ఇతర 
"జీశములను వంచుకొనిరి, 

ఈ వంపకము (పజలలో (కొత్త తగ రేకుల _త్తిన జాతీ 
యభావమునకు విరుద్దముగ నుండెను, దీనిని "రద్దుచేసి, 
జాతీయ రాజ్యములను సాపించుటకు నివిధ'చేశములలోని. 
(వజానాయకులు దిక్షు వహించిరి, (ఫ్రెంచి విప్లవము మూల: 


488 : పాశా ఎత్యుల స -శయములు 


మున విప్ప్రవభావము ఖండమునంతట వ్యాపిం చెను, (పభుత్వ 
ములచె' తీరుగుబాటిువేసి తవు యు”దేశముల సాఫంచుకొను 
'టలో అధర్మ మేమియు లేదనుభావము |వజలలో నాటు 
కొనెను, కనుక (క్రీ, వె. 1815 మొదలు యూర పుఖండపు 
"దేశములలో నొక్కొ-క దానియందు విస్థవవతు మొుకటియు 
'విన్ల వనిరోధ పశు మొకటియు ఏర్చ్పడెను, _ సామాజ్యముల 
"“నేలుచుండిన రవీయాః చక వర్తియు, ఆసియా చక వ్వ్నర్సియు 
'నిరంకుశత్యమును విడనాడుట కిష్టములేని . స్పెయిన్‌, పోయ్బు 
గల్‌, (పషియా, నేపిల్చు మొదలగు రాజ్యముల నేలు 
'చుండిన రాజులును వివ వవిరోధి వతమునకు నాయకులె రి, 
భూస్వాములు, చర్చి అధికొరులుకూడ ఆ వతేమం'చేయుండిరి, 
సైనిక బలమంతయు వారి వశమందుండెను, కాని మధ్యవర్ల 
మునకు చెందిన వర్తకులు, పారి శామికులు, పిద్యాధికులలో 
నచేకులు, సామాన్య జనములో చాలమంది వివ్లన వకుము 
నకు చెందినవా.రెరి. ఈ రెండు వతేములవారిక నంఘర్ష ణ 
తస్పదయ్యెను. నైనికబలము తమకు లేదని వివ్ల వవతము 
వారు. నిరుత్పాహవడక రహాసన్యముగ కుట్రలు బేసియు, 
ర వాస్యనంఘముల స్టాపించియు, జాతీయభావము మరింత బల 
“పడుటకు ప్రజలలో (వచారము గావించియు, విప్ప వళ క్రులను 
వృద్దిచేసిరి. జాతీయోద్యమము ననుసరించి రాజ్యము లేర 
డిన యెడల నెక్కు_వనష్టము ఆస్టీ )యాసా(మాజ్య మనుభవింవ 
-వలసియుండుట చేత డానికి [వధానమం(తియైన మెటర్నిక్‌ 
AMetternich)} క్‌. "వె, 1815 మొదలు డీ. చె. 1848 వరకు 


చిన్న వోద్యమముల నణచుటయందు నాయకత్వము వహిం 


“జాతీయ, (ప్రజా స్వామ్య, జీవక్రారుణ్య రాష్యమ ముల్లు "139 


కను, రవియా చక వర్తి శ (దహియారాజు, తక్కిన నిరం 
శుశరోజులు అతని కీ కార్యమున తోడ్పడిరి. 
వియన్నా పరిప్కారమును రద్దుచేయుట క్రై ప్ల 
"కారులు (క్రీ, వె, 1820-28 లో మొదటి (వయత్నము 
గావించిరి, కాని ష్‌ (పాబల్యమున నది 
భగ్నమయ్యెను. తర్వాత క్ర), నె . 1880-82 లో వారు 
రెండవ వర్యాయ మట్టి (వయత్నము గావించిరి... ఈ 
ప్లవము. ప్యారిన్‌ నగరములో క్రీ. వ. 1880 శ (పారంభ 
మయ్యెను విప్ప వకార్లులు రాజును సింహోనన (భష్టునిగ 
“జేసిరి క్రమ్మక్రమముగ నీవివ్ల వము తక్కిన మ 
త వాగపింపను, కాని  జెల్టియం'టేశ మొక్క_దాని 
'యంచే ఇది విజయవంతమయ్యెను, "అదివరకు డచ్చివారితో 
కలసియుండిన 'బెట్టయం దీని . ఫలితముగ [వతె త్యేక స్వతంత) 
'రాజ్యమయ్యిను, సోలులుకూడ స్వ రాజ్యమును నంపొదిం 
యటకై రవీయా చ[కవర్తివె తిరుగుబాటు చేసిరిగాని వారి 
(పయత్నే ము కూప విఫలమయ్యొను, ఆసి స )యా అధికార 
మును తొలగ ద్‌సి నె స్వాతం త్యమును నంపాదించుటకు 
ఇటలివారు చేసిన [వయత్నము కూడ భగ్నమయ్యెను, 
క్ష్‌, వె. 1848-49 లో వివ్పవోద్యమ మతి తీవరూవ 
మును ధరించెను. వమరియొకవమూారు దీనికి ప్యారిస్‌ పట్టణము 
శేంద్రమయ్యెను, విప్లవకారులు ఫెంచిరాజును తొలగించి 
(వజాసా మ్యమును (Republic) నెలకొల్పిరి, "దీని మూల 
మున నితర బేశములలోని వివవకారుల యుత్చౌహ వుధిక 
మయ్యెను, _ నిరంకోశమునకు శేందమైన వియన్నా నగర 


140 పాశ్చాత్యుల నర్‌ శ్నయముల్లు 


ములో కూడ వీవ్లవము తప్పదయ్యెను, సుమారు నలుబది. 
సంవత్సరములుగ నేకచ్చ(తాధిపత్యము వహించియుండిన 
మెటర్నిక్‌ వద|భస్టూ మారువేషము వేసికొని ఇంగ్గండునకు 
పారిపోయెను, ఆసి సి )యా పాలనలో తర తరములుగ (మగ్గు 
చున్న చెక్కలు, “హంోేరియన్లు, ఇటాలియన్లు తిరుగుబాటు 
చేసి స్వాతం త్యమును ప్రకటించిరి. జర్మనీలో చిన్న 
చిన్న న కూడ నిట్టి విరుగు బొటులు జరిగెను, 
కాని [కమ (క్రమముగ విప్రవ విరోధులగు రాజులు, భూస్యా 
ములు, సామంతులు వారి వారి సై నికబలముల నువయో'. 
గించి తిరుగుబాటుదారుల నోడెంచి స్వాధి కారమును స్థాసించు. 
కొసిరి, 

కీ వె. 1848 తర్యాత జూతీ గూద్యను మందొక 
నూతన లతుణదు పొడగమును, రాజులు కొందరు డానికి 
దోహదమియ్య నిశ్చయించిరి. అందుచేత నది జర్మని, ఇటలి' 
"దేశములలో సాఫల్యముగాం చెను. [కీ వె, 1846 లో 
ప్యారిస్‌ నగ రమున జరిగిన సివ్ల వము మూలమున పొన్‌ సు 
-దేశమున తతాద నం పాపింపబ'జెను, కొత్త త్ర రాజ్యాంగ 
న్‌ ననునరించి మూడవ “వోలియన్‌ (ఇతడు నెపోలియన్‌ 
చక్రవర్తి రి యొక్క. సహోదరుని కుమారును) ) అధ్యకుడుగ 
నెన్నుకొనబ జెను, కాని రెండు మూడు సంవత్సరములలో 
నితడు |ప్రజాస్యామ్యమును రద్దు'జేసి, (ప్రజల ఆమోదముతో 
చ్మకవర్ని బిరుదమును వహించి చేశమును పాలీంవసాగాను. 
తనయొక్క. పేరు, (వతిష్టల బలవరచుటకును, దానిమూల' 
మున పోన్‌ సుకు . కొంతలాభమును నంపాదించుటకును, 


జాతీయ, (ప్రజాస్వామ్య, జీవళారుణ్య ఉద్యమములు 141 


జాతీయోద్యమ మువయోగ వడునట్లతనికి తోచుటచేత జాతీ 
యరాజ్యమును స్థావీంచుకొనుటకు ఇటాలియన్లు చెయుచుండిన' 
(పయత్న మున కితేడు తోడ్చడనంకల్పిం చెను, ౫ మనించతగిన 
విషయములలో నిది యొకటి, 

ఇటలీలో కూడ రాజులలో నొకడగు వియడ్శంటు 
రాజు జాతీయోద్యమమునకు నాయకుడగుట యాకాలములో 
జరిగెను. క్రి, వె. 1815 లో వియన్నా వరిప్కూ_రము జరిగిన 
వుడు ఇటలీ తొమ్మిది చిన్న చిన్న రాజ్యములుగ విభాగ 
మయ్యెను, అందులో రెండు (పథానభాగములు విచేశీయు 
లగు ఆస్థి )యాచ। [కవ రుల పాలనలోనికివ చ్చెను. పియడ్శంటు 
SCR ఇటాలియన్‌ వంశమువారి చేతిలోనుం డెను, 
తక్కినవి ఆపి సై )యా రాజవంశముతో నంబంధముగలవారి 
యొక్క-యు, " ఆస్ట్రియారాజుతో మితులుగ నుండిన వారి 
యొక్క_యు పాలనలో నుండెను. ఈ రాజ్యములనన్ని టిని 
కలిపి, ఇటలినంతయు నొక స్వతంత్య్ర రాజ్యము? నేర్పరచ 
వలెనని జాతీయోద్యమ నాయకులు సంక ల్ఫీంచిరి, కీ. వె 
1820, 1880 లో చారు అస్టి)యా పై తిరుగుబాటువేసిరి 
కాని లాభము లేదయ్యెను, క్ర వె. 1848 లో తిరుగుబాటు 
జరిగినపుడు వీయడ డృృంటు రాజు వివ్లవవతుమును వహించి 
ఆస్ట్రి!యాతో పోరెన్సు కాని అతేడుకూడ ఓడిపోయెను,, 
అప్పటినుండి జాతీయోద్యమ నాయకులలో నొక మార్పు 
కలిగను, ఎన్న టినై_ నను అసి స్ట్రోయాఛారిని ఒడించుట అవ 
నరమనియు, వారిని డేశనుందుండి తరిమివేసినగాని స స్వరాజ్య 
స్థాపనము జరుగదనియు, వారి నోడించుటలో పియడ్మంటు 


142, : పాశ్చాత్యుల హని శత్షయములు 


రాజు యొక్క సహాయము నాయక తము అవసర మనియు, 
(వజలందరు భావించిరి, 'అద్భష్టవశమున వియడ్నంటురాజు' 
దానికి సమృతించుటయేగాక రాజనీతి యందు నిపుణుడగు. 
శేవ్రూార్‌ (Cavour) అను (పముఖుని (వథాన మంతిగ చేసి 
కొనెను, అప్పటినుండి వ్యవహారములన్నియు మారసాగను, 
వియడ్శంటు చిన్న రాజ్య మగుటచేత ఒంటరిగ ఆస్థి )యాను 
మీడించుట సాధ్యముకాదని శేవ్రూరు (గహించి, బ్రితర రాజ్య 
ముల సహాయమును సంపాదించుటకు నమక ట్టి, తుదకు (ఇంచి 
చృకవ_ర్టియగు నెపోలియన్‌ నహాయముతో 1859 లో 
ఆస్థి )యా రాజ్యముతో యుడమువేనెను. అందు ఆస్థి 9 యా 
సై న్యము లోడిపోయను. కాని తము పూర్తిగ ముగియు 
టకు వూరంమే నెవోలియన్‌ యుదమునుండి విరమించిన 
కారణమున, ఇటలీలో కొన్ని రాష్ట) ములు మా(తమే 
కీయడుంటు పాలనలోోనికి వచ్చెను, (వజ లంతేమా(తమున: 
నిరత్సాహపడిన వారుశారు, కీ, వె, 1860 లో గారిచాల్లి 
అను సేనాని చిన్న నె న్య మొకచానిని సమకూర్చుకొని 
సిసిలీవీంవమును దకశీణ ఇటలీని జయించి పియడ్సంటు 
రాజ్యములో డానిని కలిపెను, ఈ విధముగ ఇటలిరాజ్య 
మేర్చడి రోం పట్టణము దానికి (వధాన నగరమయ్యెను. 
పీయడ ంటు'రొజు ఇటలీ రాజ్యమునకు "రాజయ్యను. క. వె, 
1861 తర్వాత ఒక రాష్ట్రము మా(తమే ఆస్టి)యావారి 
వశమందును, రోం వట్టణపరినరములు కొన్ని పోపు వరిపాలన 
మందును ఉండెను. క్రీ, వె. 1866 లో |వషీయా, ఆస్ట్రియా. 
లకు, యుద్ధము సంభవించినప్పుడు ఇటలీరాజు (పపియాకు 


శు 


జాతీయ, (ప్రజాస్వామ్య, జీవకారుణ్య ఉథ్యమములు IE: 


మిత్రుడై అస్టి యా సైన్యముల నోడించి వారి పాలనములో' 
నుండిన రాహ్హ /మును కూడ . వశవరచుకొ నెను, వోపు. 
పాలన మందుండిన రాష్ట్రమును నెపోలియన్‌ యొక్క (ఫెంచి 
సైన్యములు రశీంచుచుండి నందున దానిని వశపరచుకొనుట. 
సులభము కాదయ్యెను. శాని (క్రీ. వె, 1870 లో నెపోలి 
యన్‌ |వహీయా రాజ్యములో యుద్దము చేయవలసినవా డై 
పోపును ర&ీంచుట మానుకొ.నెను, అవ్వడు పోపు పాలన 
లోని రాష్ట్ర) ములుకూడ ఇటలీ రాజుయొక్క. పాలనలోనికి 
వచ్చెను. ఈ విధముగ క్రీ, వె, 1871 నాటికి జూతీ యోద్య 
మము సఫలము వేయి నంవత్పరములుగ ననేక ఖండములుగ 
విభాగమై యుండిన ఇటలీచేశ మంతయు నొశే కేంద ప్రభుత్య 
వరిపాలనములోనికి రాగలిగను, 

నెపోలియకా యొక్కయు వియడ్తంటు రాజుల 
యొక్క.యు సహాయమున ఇటలీ జాతీయరాజ్యముగ నేర్చడి 
నట్లు, (వపీయా రాజుల నాయకత్వమున జర్మనీ దేశమంతయు 
ఒకే జాతీయ రాజ్యముగ నేర్చడెను, (ఫంచినివ్ల వకాలము 
నాటికి జర్మనిలో నుమారు మూడువందల న తంత నంసాన 
ములుండెను, ేతునకు దేశమున కింతకు వవ్నితమైన 
రోవుకొ చక్రవ ర్తి (Holy Roman Emperor) అను విరు 
దుతో నొక చృకవ_ర్డి యుండెను. కొన్ని తరములుగ 
ఆస్టి )యారాజ్యము చేలుచుండిన రాజులే ఆ విరుదును 
వహీంచి యుండిరి; కాని అతని శెట్టి అధికారము లేదయ్యెను. 
మూడువందల సంస్థానములును కలిపి ఒకే జాతీయ'రాజ్య 
మును స్థాసించుట ఎవరితరము కాదను అభి పాయము అండ 


344 పాశ్చాత్యుల వృద్ధి తమయములు 


రిలో వ్యాపించి యుం జను, అట్టి తరుణములో నెపోలియన్‌ 
చ[కవర్షి జర్శనీని జయించి నంసానము లనేకములను రద్దు 
జేసి వనిత రోమక్చ కవ _క్రిత్యమునుకూడ రూసపుమూ ఇను. 
శ్రీ, వ. 1815 లో వియన్నా సభయందు సమావేశమైన అగ 
రాజ్య (వతినిధుల మార్బ్ఫులను గు రించిన కారణమున చేశ 
ములోని సంస్థానములనంఖ్య మువ్పదిఎనివిందికి తాను, అప్ప 
టికి (ప్రజలలో జాతీయభావము దృఢముగ నాటుకొచెను, 
అట్టి భావము తమలో తేకపోవుట చేత పరాయివాడగు చెపో 
లియకొ తమ దేశమును జయింవగలిగనని' (వజలందరు తలం 
చిరి, కవులు, (గంథక రలు, తత్య వేత్తలు [వజలలో డేశాభి 
చూనమును మరింత జలపరచిరి. కాని నంసానాధిశులలో 
నిట్టి భావము శూన్యముగ నుండెను. దేశమున కంతకు 

నొక (ప్రభుత్య ee తమ స్వాతంత్ర్యము తొలగు 
నని వారు భయవడి ఇదిగాక జర్ననీలో నాయకతంము 
నకు (పహీయా, sep రాజ్నములు పోటీచేయు చుండెను, 
కనుక _ (ప్రజలలో జాతీయభావ ముండినను, జాతీయ రాజ్య 
'నంస్తావనమునకై వారు 1880 తోను, 1848 లోను రాజుల వై 
తిరుగు చాటు "చేసినను వారి (వయత్నము నఫలము కాక 
పోయెను, (క్ర. వె..1861 లో విలియం అనునతడు [పమీయాకు 
రాజయ్యను, ఆసి స్రీ (యాను జర్ననీనుండి తొలగించి తన 
నాయకత్యమున జర రగ్థనీని జాతీయ రాజ్యముగ మాద్చుట. కితేడు 
దృఢసనిశ్చయు డయ్యెను. ఈ యుద్యమములో వీస్నార్కు 
(Bismark): అను (సముఖు" డితనికి (పభానమం (తి యయ్యెను. 
ఆస్థి ) యా రాజులుకూడ జర్మనుణే; అసి యా రాజ్యములోని 


[వజలుకూడ జర నులి, కాసి ఆస్టి యారాజు జరునులుకాని 
వా రత్యధికముగనుండు బొహిమియా, వాంగేరి, ఇటలీ మొద 
లగు ేశములకుకూడ చకవ_ర్థిగ నుండెను. (వమీయా 
రాజు అట్టుగాక జర్మన్‌ లొక (రిశే వరిపాలకుడుగ నుం'డెను, 
ఆ కారణముచేత (పజలతని నాయకత(ము ననుసరించుటకు 
సిద్దులెరి, దీనికితోడు బిస్మార్కు. గొప్ప నై న్యములను సమ 
కూర్చి [వషియాకు శత్రువులుగ నున్న వారందరిని యుద్ద 
ములలో నోడించుటకు నిశ్చయించుకొనెను, మంచిమాట 
లతోగాని, చేరముల మూలమునగాని ఆసి )యావంటి శతం. 
వులను వశపరచుకొనుట వ్యర్షప్రయాస అని అతడు నమ్నిన 
వాడు, సై నస్యములన్నియు సమకూరినత రాత నతడు కీ నె, 
1864లో జెన్నార్కు రాజ్యముతో యుదముచేసి అం దది 
వరకు కలసియుండిన జర న్‌ రాష్ట్ర /ములను (పషియాలో 
చేర్చిన, తర్వాత (క్రీ, నె. 1866లో నతడు ఆస్థి) మాను 
ఓడించి, జరృనీనుండి ఆసి సి )యారాజు త్ర లగిపోవునట్లుగావించి 
ఆ యుదములో అస్ట్రియాకు స నహాయము చేసిన జరున్‌ సంస్థా 
నములను (పఏియారాజ్యములో కలివి, ఆ తత్తర జర నీలోని 
తక్కిన నంస్థానముల నన్నిటిని ఒక నమాఖ్యగ నేర్చర చెను, 

వందలకొలది సంవత్పరములుగ నైక మత్యమేమియో ఎరుగని 
జర న (వపీయా నాయకత్యమున నిట్లు. కలసిపోవుట |ఫెంచి 
వారికిని, వారికి చ|కవ_'ర్డి నుండిన నెపోలియనొకును ఇష్టము 
'శేదయ్యెను. కీ. వె, . 1870 నాటికి దహీణ జర్భసీలోని 
రాజ్యములు (వమీయాతో కలియుటయా, మానుటయా 
అన్న సంచేహములో నుండెను, అట్టి సమయములో .|వవీ యా 


146 E పాశ్చాత్యుల సర కయములు . 


(ఫాక్సుదేశములకు యుద్దము సంభవించెను,. అనడం 
దకీణ జర్శనీరాజ్యములుకూడ - (ప్రమీయావకు , మవలం 
వించెను, యుద్దములో (ఫంచివారు పూర్తిగ నోడిపోయరిః 
యుదకాలమున కలసిన జర్జన్‌ రాజ్యములన్నియు శాశ్వత 
ముగ కలసియుండుట కంగీకరించెను, డాని ఫలితముగ 
డీ వె, 1871 లో జర్మనీ అంతయు జకే పరిపాలనములోనికి 
వచ్చెను, జాలీయరాజ్య మో విధముగ స్థాపింవబడి దానికి 
(సవియారాజు చకనలర్తి అయ్యెను, 
కీ: వె, 1815 తర్వాత జాతీయోద్యమ (పాబల్యము 
మూలమున ఏర్పడిన జాతీయ రాజ్యములు బెల్జియం, ఇటవీ, 
జర్జనీలు మూ[తమేకావు, ఇట్టి రాజ్యములు ఆగ్నాయ 
యూరపునందు కూడ కొన్ని వర్చడెను. ఆగ్నేయ యూరపు. 
వదునై దవ శ తాబ్బమున టర్కీ-సుల్తానుల పాలనలోనికి వచ్చెను, 
వారు తక్కిన యూరోపియన్‌ దేశముల జయించు నుదైశ 
ముతో హంగేరీ, ఆస్ట్రియా మొదలగు వానినై బడిరిగాని 
వారి (వయత్నములు నఫలములు కాక పోవుటయేగాక (క. వె. 
1688 నుండి వారి అధికారము [కమ్మకమముగ శీణింవ 
దొడగెను, సుల్తానులు భోగ వరాయణులై రి, (వజలను 
వీడించి వసూలువేసిన (ద్రవ్యమును విలానములశై ఖర 
వెట్టుచు సై న్యములను నాకాబలమును వృద్ది చేయుటకు వారు 
'వెనుదిసిరి. వారికి పొరుగున నుండిన రమియా ' చకవ రులు 
టర్కీకి, విధాన వట్టణమైన కాన్‌'ష్టాంటినోపిల్‌ వై... చాలా 
"కాలమునుండి క న్ను వేసియుండిరి, 'టర్కీజయుక్క- బలహీన 
తను వారు గమనించి అందులో చేరిన [క్రిమియా . 'మొద్గలగు 


జాతీయ, (పజా స్వామ్య, జీవకారుణ్య ఊద్యమములు 147 


రాష్ట్ర jములను జయించిరి, టర్కీ-' సుల్తానులు; మహామ 
దీయులు, వారి పాలనములో నుండిన (గీకులు, బరి 
యన్‌ లు మొదలగు యూరోపియన్లు, కై_)_స్హవులు, (ఫించి 
వివ వానంతేరము పీరుకాడ జాతీయభావము కలవారై సుల్లా 
నులవై తిరుగబడిరి. వరిసితు లనుకూలించిన కారణమున 
వారి తిరుగుబాటు కొంతవరకు నఫలమై క) మక్ళమముగ 
అనేక స్వంత రాజ్యములు సాపీంవ బడెను, శ్రీ. "పె, 1830 లో 
నర్యియా రాజ్యము, (క్రీ వె. 1821-81 మధ్యన గీ)ను 
రాజ్యము, (కీ "వ. 1661. లో రుమేనియా రాజ్యము, 
క్రీ, వె, 1878 లో బశ్రేరయా రాజ్యము వర్పడెను. ఇవి 
అన్నియు జాతీయోద్యమ ఫలితముగ నేర్చడిన రాజ్యము లే, 
వీని మూలమున టర్కీ. సా మాజ్యము . చాలవరకు విచ్చిన్న 

జాతీయోద్యమ ప్న భావము అ'వెరికా ఖండవుందు 
కూడ పందొమ్మిదవ శతాబ్దమున కనుపించెను. క్రీ, చె. 1500 
నుండి స్పెయిన్‌ వోర్చుగల్‌ స్మామాజ్వములలో చేరియుండిన 
మధ్య అమెరికా, దథీణ అమెరికాలలోని రాన్ట్ర్రములన్నియు 
స్వతంత్ర "రాజ్యముల య్యెను, యునై శెడ్‌ స్పేట్సు అధ్యతుడు 
(శక్రః వె, 185298 లో మనో) విదాంతమును (వకటించి ప్‌ని 
స్వాతంత్ర న్రమును రహీంచిన వాడయ్యెను. 

వందొమి దవ న తాబ్బపు మధ్యభాగమున యునై ఫెడ్‌ 
సేటు - నెండు ప్రత్యేక .రాజ్యములుగ , విడిపోవు సూచనలు 
కనుపిఠణెను, = క్రీ). వె. 1788 లో స్యాతంత్యమును' సంపా 


148 పాళ్చాత్యుల కృ శుయములు 


దించి, (క్రీ. వె, 1787 లో కొత్స రాజ్యాంగ విధామును నిర్మిం 
చుకొని ఒశే శేందహిభుత్వమునకు లోబడి యుండుటకంగీక 
రించిన వదవమూడు రాష్ట్రములలో ఉత్తర రాష్ట్రములకును 
దఖ్షీణ రాషస్ట్ర్రములకును మధ్య ్వేషమేర్చడెను,  దథీ.ణ 
శాసనాలలో నీగోజాతికి చెందిన భానినల చేత వ్యవసాయము 
"మొదలె న వానిని చేయించుచు తెల్లవారు కాల తే వము 
చేయుచుండిరి, ఉత్తర రాష్ట్రములలో బానినలు లేరు. అన్ని 
పనులను తెల్ల వాశే చేయుచుండువాటు, ఇదిగాక కొంతకాల 
మునకు ఉత్తర రాష్ట్రములలో వరిశమ లనేకములు నెల 
కొనను దఖీణరాష్ట్ర్రములలోని వారికి వ్యవసాయమే (ప్రథాన 
వృత్సిగ నుండెను. దీని మూలమున కూడ ఉత్తర, దఠీణ 
ములకు మనఃస్పర్ల్షలు కలిగెను, ేశమున చానిన లుండరాద 
నియు వారికి విమోచనము కలిగించి న్యతంతుల చేయవలె 
ననియు, ఉత్తర రాష్ట్ర |/ములవారు పట్టుబట్టిరి, తేమ వ్యవ 
సాయమునకు, ఆర్షిక జీవితమునకు చానినలే ఆధారమనియు, 
వారి విమోచనము మూలమున తాము దరిదులగుట తవ్చద 
నీయు, దాన్యమునుండి వారిని తొలగించుటకు తామున్న టికి 
నంగీరించువారు కారనియు దవీణ రాష్ట్ర) ములవారు నొక్కి 
చెప్పిరి, కొనకు దఠీణ రాష్ట్ర )ములవారు ఉత్తర రాష్ట్రముల 
నుండి విడిపోయి (పత్యేక రాజ్యము? చేర్చడి తమ స్యాతం త్య 
మును నిలబెట్టుకొనుటకు యునై కెడ్‌ స్ధైట్బు (వభుత్యముతో 
యుద్దమునకు దిగిరి. యునై బడ్‌ స్రేట్సు ఒక జాతీయ రాజ 

' ముగ నుండుటయా లేక శెండు రాజ్యుములుగ విడిపోవ్రటయా 
అను గడ్డునమన్య బయలుదేరెను... "ఈ విధముగ 1861-65 


జాతీయ, (పజాసామ్య, జీవ కారుణ్య ఉద్యనుములు 149 


మధ్యన జరిగిన స ముల. యునె నై కెడ్‌ స్లేట్బుకు అధ్య 
తుడుగ నుండి జాతీయ వకత్యమును నిలబెట్టుటకు బద్దకంకణు 
డన sss దకీణ సైన్యముల నోడంచి, చబానినల 

విముక్త కుల జేసి, ఏక కత్యమును సి సిరవర చెను, ఈ లంత కము 
యునై మెడ్‌ సే సేటు చరిత్రలో" నొక ప్రధాన ఘట్టము. 'అది 
మొదలు (పజ లందరిలో జాతీయభానము దృథపడి యు 
బడ్‌ సేట్బు కాల్మక మమున న గరాజ్యములలో బలిష్టమెన 
దయ్యిను, 

మొదటి (పపంచ యుద్దము (1914-19) తర్వాత 
జాతీ యోద్యమము వ మరింత నఫలవంత మయ్యెను. జర శీ 
స్మామాజ్యము; ఆసి సై )యా స్మా మాజ్యము, రపీయా De 
జ్యము చిత్‌కిపోవుట చేతి పోలండు, జెకోస్తోచేకియా, యూగో 
స్లేవియా, హాంోరి, ఫికొాలాండు, ఎస్తోనియా, లాటింయా 
మొదశే న జాతీయ రాజ్యములు కుం వకు చేర్చ 
డెను, "టర్కీ స్మా మాజ్యము విచ్చిన్న మగుట చేత ఇరాక్‌ , 
విరియా, లెబనక౯ మొదలగు రాజ్యములు వళ్చివు ఆరి 
యాలో వర్పడెను. ఆశియాఖండపు తక్కిన చేశములలో 
కరాడ నిదిమొద లీ యుద్యమము మరింత | పబలమయ్యిను, 

పందొమిదవ శతాబ్బమున జాతీయోద్యమముతో 
బాటు (ప్రజాస్వామ్య ఉద్యమముకూడ వృద్దిగాంచెను, చేశ 
మునుపాలించు అధికారము నిరంకుశులగు రాజుల చేతులలో 
గాక (వజల చేతులలో నుండవలెనను వాదము వివ్లవ యుగ 
మున [పారంభ మయ్యెను. స్టూవర్థురాజుల నిరంకుశత్వ 
మును తొలగించి వరిపాలనాధికారమును పార్ష్మ్హనుంటు వరము 


150 పాశ్చాత్యుల. న్ఫృద్రి వమయములు 


నేసిన ఇంగ్లీషువారీ యుద్యమమునకు ' పునాదులు చేసిరి, 
ఇంగ్లీ రు పార్ల 'మంటుయొక్క_ అధికారమును తొలగించి 
స్వ రాజ్యమును సంపాదించుకొనిన అమెరికావారు. పిజా 
సామ్య విదాంతము ననునరించి వారి రాజ్యాంగము సిరించయు 
కొనిరి, [(ఫెంచివిన్హ వకాడలు కూడ రాజులతో అవసరము లేని 
రాజ్యాంగమును నిర్మించి (వజూ (పతినిధులుగల శాననశభకు 
సర్యాధికారము నొసంగిరి, నెపోలియన్‌ చక్రవర్థి నిరంకిశ 
రాజత్యమును సవర రా గాని అతని యనంతరమది 
స్థిరపడుటకు తగిన అవశాశము లేదయ్యెను, క్రీ. వ. 1815 
మొదలు క్రీ, ౩౫, 1871 వరకు నిరంకుశ వాదులకును (వజా 
సా మ్య వాదులకును ఘర్ష ణలనేకములు: జరిగను, తుదకు 
[éీ: చె. 1871లో (ఇెంచివారు (వజాస్యామ్యమునే అను 
నరించిరి. అప్పటినుండి ఇప్పటివరకు (వాక్‌ సులో అట్టి 
వ్యభుత్వమే జరుగుచున్నది. 

సంపూర్ణ (వజాస్యామ్యమునకు కొన్ని వుధాన లత. 
ణము లుండవ లెనని విప్ప వవాదులు భావించిరి, వారి దృష్టిలో 
అధికారమున కంతకు (వజలే మూలము, (వజలన్నుకొనిన 
(పతినిధులతోకూడిన శానననభ చట్టముల నిర్మించవ లెను: 
(వజలుగాని |వజా(పతినిధి నభగాని ఎన్ను కొనినవారు 
మంతులై రాజకీయ వ్యవహారములను వరిష్కరించవ లెను, 
అధికార మందుండు . శౌానననభవారుగాని మం (తివర్లమువారు 
గాని నారి అధికారమును దుర్వినియోగము చేయకుండుట'ై_ 
"రాజ్యాంగ (వణాళిక లిఖతరూవమును ధరించవలెను, అందు 
“అధికారు లెట్టివనులను చేయవచ్చునో ఎట్టి వనులను చేయ 


జాతీయ, (ప్రజాస్వామ్య; జీవకారుణ్య ఉద్యమములు 151 


రావో, ఎట్టి చబియమములకు వాఠథు బద్దులుగ నుండవ అనో 
లీఖంవబడన లెను, ఇట్ట (పథాన సూగ్రములతో చ. 
దప శతాబ్బమున ప్రజాస్వామ్యము పడ్‌ గొంకాన 


క్ర "వ, 1688 లో ఇంగ్రండునం వపా కహ నకి 
వచ్చిన పార్లమెంటులో భూన్యాము లెన్నుకొన్న (వతినిధ్గు 
లుండిరి. తక్కిన | పజలక (పతినిధుల నెన్నుకొను పాకు. 
గాని, |వతినిధులుగ నెన్నుకొనబడు హక్కు_గాని "లేకుం డెను, 
యం(త్రయుగ ము ప్రారంభ మైనత ర్యాత పరిశమలను స్థాపించి 
భనమును సంపాదించిన మధ్యవర్షమువారి ఆందోళన ఫల్లితే 
ముగ కీ, చె. 1882 నుండి ఎన్ని కలకు నంబంధించిన "మార్పు 
లనేకములు జరిగాను. _ ఫ్యాక్ట రీలలో వనిచేయు కార్షికులు 
కూడ తమ స్థితిగతులను చక్క- బెట్టుకొనుటకు ఎన్నిక హాక్కు_ 
తవుకుకూడ 'సుండవలెనని వాట. సాగిరి. కొంతకాలము 
నకు పల్లెటూళళ్లి లోని వ్యవసాయ కాబీలుకూడ అట్ట ఆందో, 
భనను చేవదీసిరి, మరి కొంతకాలమునకు గ్ర్రీలలో అట్టి 
వైతన్యము కలిగెను. అందుచేత నవ్వుడవ్వుడు అనేక 
సంస్క_-రణములు కావింపబడి క. చె. 1928 నాటికి 
ఇంగ్లండులో వయోజనులగు (గ్ర పువషు లందరికీ ఎన్నిక 
హాక్కు_ లభిం చెను ఆ, ఆ, కారణము చేత (వజలందరు ఎన్ను 
కాసిన నభ్యలుగ ల పార్గ మెంటు నర్వ సామ్యము కలదై 
చేశ వరిపాలనమును సాగించుచున్న ది, 


యూరపుఖండపు ఇతర చేశము లన్నిటిలోకూడ సీ 
యుద్యమము బలవ డెను, ఇటలీ, జర్మని మొదలగు దేశము 


152 పాశ్చాత్యుల నన క్షయములు 


లలో రాజులుండినను వారి అధికారము నియమ భై 
మయ్యెను, (పజా[వతినిధులుగల శానననభలు వానియందు 
కూడ నేర్చడి వరిపాలనాధికారమును వహించెను. రమీయా 
'చేశమందుమాత 9మే నిరంకుశ రాజత్యము చెదరకుం డెను, 
దశీణ అమెరికాలో నస్వతం్యతమును నంపాదించిన రాజ్యము 
లన్నిటిలో (వజాస్యామ్య సలు వ (బిటిష్‌ 
స్మామాజ ములో తెల్లవారు నివసించు కనడా, ఆస్టేలియా, 
న్యూజీ'లెండు, దఖీణఆ।ఫికా మొదలగు వలనరాష్ట్ర/ములలో 
(ప్రజాస్వామ్యము స్థిరరావము దాల్పెను. (ప్రజాస్వామ్య 
వ్యా _స్తీకిని యంత్రముల ద్యారా వరి శమలనడుపు _ విధానము 
నకును దగ్గరనంబంధము కలదు, పరి శ మూభివృద్ధి గాంచిన 
"చేశములం జే (వజాస్వాన్యుమున శెక్కు-వ అవకాశము కలి 
"ను, అఆచేశములంబే రాజకీయాందోళనమం దాన క్తి గల 
మధ్యవర్షమువారు ముందుకు వచ్చిరి. ఫ్యాక్టరీలు బయలు 
"దేదటనలననే సామాన్య వర్షములో చేరిన శార్శికులలో 
ంవెలీన్యము నృది గోంచెను, ' ఫ్యాక్ట రిలలో వనిచేసి, ఆరి 
స్వాతం త్ర్యమును నంవాదించిన కారణముననే (స్రైలుకూడ 
రాజకయములందు ఆన _క్రిగలవారైరి, 


కారు ణో ద్య మము 
పదునెనిమిదవ శతాబ్దపు అఖరు భాగమునను, వందొ 
మ్శిదవ క తాబ్దమందును పాశ్చాత్య (వవంచమున కారుణ్య 


ధ్యమము (Humanitarianism) కూడ మిక్కిలి (పాబల్యము 
గాంచెను, . కష్టము 'లనుభవించుచుండువారి కష్టములను, 


జాతీయ, (ప్రజాస్వామ్య, జీవకారుణ్య ఊద్యమములు 158 


నివారించి వారు సుఖపడుటకు కావలసిన సదుపాయముల 
కల్పించుటయే కారుణ్యము, అట్టివనులను చవేయుటయం' 
దుత్చాహమును, దీక్షను చూపినవా రనేకు లీకాలమున 
నుండిరి, వారి కృషి ఫలితముగ బానినలకు విమోచనము 
కలిగను. వదునెనిమిదవ శతాబ్దమునకు పూర్వము నేరము 
చేసినవారి కతికఠినములె న శితులను విధించువారు. వారు 
చేసిన నేరముయొక్క_ స్వ భావమునకును, వా రనుభవించు 
నిక్షకును ఎట్టి నంబంధము లేకుండెను, ఇంగ్లండులో 
నుమారు శెండువందల  నేరములకు ఉరిశితమును విధించుట 
మామూలుగ నుండెను. నేరస్టులగు (స్ర్రీలను కూడ కొరడా 
జెబ్బలు కొట్టుట నర  సామాన్యముగ నుండెను, కారుణ్యో 
ద్యమృము ము నిట్టి (కూర శిత లంతరించెను, తుదకు 
కొన్ని చేశములలో హత్యచేసి వినవారికి కూడ ఉరిశికు వేయుట 
మూసి ద్వి పాంతరవాసశితును నిధించుచున్నారు, అవ్వలు 
చెల్లి ౦చ లేని వారికి కారాగృహశితు. మామూలుగ నుండెను, 
అ'నేకెేశములలో నిది కూడ రద్దు చేయబడెను, ఇదిగాక కారా 
గ హాములలో. బంధింవబడు ఖై “పిల విషయములోకూడ అనేక 
సంస్క_రణములు కావింవబడెను. ఆనవనరముగ వారిని బాధింవ 
రాదనియు, అవమానవరచ రాదనియు, వారికి కూడ కడుపు 
నిండ ఆహార ముండవలెననియు, వారి ఆరోగ్యము కూడ 
-కొపాడతేగినదనియు, బంధిత కాలములో వారి [వవ్నర్తనము 
బాగువడుట కనుకూలించు విద్నులను వారికి నేర్పవలయు 
ననియు, అన్ని దేశముల (వభుత్వమువారు తలచుట మామూ 
అయ్యెను. జై ళ్ళకు నంబంథించిన ఇట్టి సంస్క-రణములన్ని యు 


నేత పాశ్చాత్యుల వృద్ధి క్షయములు 


కావణ్యోద్యను ఫలితము లే. ఫ్యాక్ట రీలలో పనిచేయు కార్మి 
కులు. (గులు, పిల్ల లు "మొదలగువారు యం[త్రయుగ [(పారంభ 
కాలమున ననుభవించు' చుండిన కష్టములను తొలగించుట 
'కనేశ్ర చట్టములు చేయబడెను. విచ్చిబట్టిన వారికి వ త్యౌక 
చెద్య శాలలను నిరించి వారు బాగువడుటకు కావలసిన 
ఏర్పాటు లనేకములు జరుగుచున్న వి. దారి ద్యము వివలాచ 
నమునకు రోగనివారణమునకును ధనికులు పరిపాలకులు కోట్ల 
శొలది (ద్రవ్యమును ఖర్చు పెట్టుట మూనమూలయ్యును, 
మానవులందరు సుఖమనుభవించుటకు తగిన వారనియు, ఆన 
వసరముగ నొక్క_డు కూడ చాధవడరాదనియు, కష్టవడు 
వారి కష్టములను నివారించు బాధ్యతను సంభుమంతే యు 
నహించుట ధర్భమనియు ఇవ్చృటివారు భావించుట క్రీ కారు 
ణ్యోద్యమమే (పథాన కారణము, పురుషులతో బాటు (స్రీలు 
కూడ సర్వ సుఖములను పొందుటకును, సర్వ స్వాతం త్యముల 
ననుభవించుటకును అధ లన్న భావము కూడ దీని ఫలమే, 


10 
ఆధునిక విజ్ఞానము 


ఆధునిక యుగ (పారంభమందుండి యూరపుఖండవాను 
లనేక విషయములం దపూర(మైన గోజ్ఞ ను చూవిరి, దాసి 
ఫలితముగ వారు భూగోళ వరిశోధనము గావించిరి, మంత 
తంత /ములందు మూఢవ్‌ శ్యానమును మాసి ప)యోగము 
ఖను, స్వానుభవములను ఆధారముచేసికొసి (పకృతి రహాస్య 
ముల కనుగొని (పకృతిలోని అమానుహ శకులగు ఆవిరి 
శ_క్తి, విద్యుచ్చ_క్తి, అణుళ క్రి “మొదలగు శక్తులను వశపర-చు 
కొనిరి. ఇంకను వశవరచుకొనుటకు మహావయత్న్మృముల 
చేయుచున్నారు. . వరిశోధనము మూలమునను, (చకృతి 
శక్తుల ' వశవరచుకొనుట మూలమునను ఇపాలోకమం 
-జెక్కువ సుఖము ననుభవించుటకు కలిగిన అవకాశములను 
విని యోగించుకొనుటయందు దీతావరులై , అట్టి యవకాశము 
లకు నిరోధము కలిగించు పూర్వ కాలపు ఆచారములను, 


156 పాశ్చాత్యుల వృద్ది క్షయములు 


ఆర్చి క విధానములను, రాజ్యాం వదతులను వమాద్చుకొను. 
టయం దపరిమిత ఉత్సాహమును చూపిరి, అవనర మైన 
పుడు విన్హవముల "'లేవదీయుటకును, ర_క్తపోతము గావించుట. 
కును వారు నంసిద్దులెరి. భయముగాని, జంకుగాని లేక, 
అతి సాహనముతో వారు ఖండొతరములకు వెళ్ళీ తము అధి. 
కారమును వలుకుజబడిని స్థాపించుకొన్న వారెరి, అమెరికా 
ఖండము, ఆస్టేలియా, న్యూజీ లెండు, ఉత్తర ఆశియా 
వారికి సొంతే'మై, వారి జ్ఞానము నాగరికత జీవిత విధానము 
మొదలగు వానికి నిలయములయ్యెను, బ్రంతటి (పాబల్యమును 
వారు సంపాదించుటకు యూన యందును, నూతన యుద్ద 
వరికరములను నిర్శించుటయందును వారికిగల (వజ్జ యొక ఒసే 
వధానగారణముకాదు. ' వారి ౩ వరిశోధనాన శి కార్యదీతు, 
సాహూనము, స్వాతంత్ర్య పి(యత్వ్యము, జ్ఞానసంపాదనమందు 
ఛారికుండు. “ఉత్పాహము _ ఇవి అన్నియు వారి ప్రజ్ఞకు 
మూలాధారములు, నడివయస్సున నుండు యువకులలో 
కనుపించు లతు,ణములు వారి యందున్న వి, వారితో నరిపోల్సీ 
చూచినయెడల అమెరికా, ఆస్టేలియా, న్యూజీలెండు, 
ఉత్తర ఆశియాలలోనివారు శేవదశ యందుండిన్న వారని 
చెప్పవలసి వచ్చును. ఆఫ్రికా ఖండములోనివారు ఆతి. 
చాల్యదశలో నున్నట్లు అగువడును,  అళియాఖండములోని. 
.. వారు యవ్యనమును కోల్పోయి వార్టక్యము ననుభవించు 
చుండు వారనుకొనవచ్చును. ఆ కారణముచేతనే యువకు. 
లగు యూరపుఖండమువారు జలే వదశయందుండు| వారిని ణాల 
వరకు నిర్మూలము గావించి చారి అధీనముందుండిన ఖండము. 


ఆధు నక విజ్ఞానము 157 


లను ఆ(కమించు కొనగలిగిరి, బాల్యదశ లోని ఆ|ఫీకా 
ఖండమునకు కూడ 'చాలవర కిట్టిగతియే వశ్షైను, వార్థక్య 
మందున్న ఆశియావారు కూడ వారి దెబ్బకు తాళ లేని 
వారైరి, 


ఉత్తరదవీ,ణ అమెరికాలను ఆస్ట్రేలియా, న్యూజీ 
"లండు, ఉత్తర ఆశియాలను వారు సునాయానముగా సెట్లు 
నంపాదించిరో ఇదివర శే వివరింవబడెను. ఆశియా ఖండము 
లోని అగ్నేయభాగమును a కదునాకన శతాబ్దమున 
వశపర చుకొనుటయు, దతీణభాగమందున్న ' పరు 
ఇంగ్లీషువారు వశనరచుకొనుటయు ఇండ్‌ కోచె నాను (ఇంచి 
వారు వశ వరచుకొనుటయు పదునెనిమిది వందొమి ది శతాబ్ద 
ములలో జరిగను, మరికొన్ని (వచేశములలోకూడ వారి 
(సాబల్యము (కమ(క్ర మముగ వ్యాపించెను, వందొమిదవ 
శ తాబ్దపు ఆఖగుభాగమున ఆ(ఫికా ఖండమంతయు వారి 
పాలనలోనికి వచ్చెను, వారి (పాబల్యమునుండి తప్పించు 
శొనగలిగిన ఆశియాఖండపు దేశము జపాన్‌ మాత్రమే, 
చైనా దేశములోను, మధ్య ప్రాచ్యములోని వర్షియా, టర్కీ- 
సామ్రాజ్యము మొదలగువానిలోకూడ వందొమిదవ శతా 
బ్రమున కొంతవరకు వారికి (ప్రాబల్యము కలిగను, 


ఆ|ఫికా ఖండ మందును, ఆశియాలోని చేశములందును 
తమ (ప్రాబల్యమును స్థాసించుటకు క్రీ, వె. 1870 తర్వాత 
యరూోరోపీయక౯్లు నురింత వట్టుదలతో [(సయలత్ని'ంచుటకు 
శొన్ని కారణము -లేర్చ జెను.. “అప్పటికి యంత్రయుగ[వథా 


151 పాశ్శాత్వుల వది తీయము 
158 శ్చాత్యుల ర లు 


వమున ఇంగ్లండునంచేగాక [ఫాక్సు, బెల్జియం, జర్మనీ, ఇటలీ 
మొదలగు ' దేశములందుకూడ భారీవర్మిశమ లనేకనులు గెల: 
కొనను, ల్రవి' చక్క-గ జరుగుటకు కావలసిన వృత్తి, 
రబ్బరు, తగరము, చమురు మొదలగు ముడివదార్థము లనేక 
ములు అఫికా ఆశియాఖండములందేగాని యూరపుఖండమున 
లభించునవి కావు. కనుక వానిని సంపాదించుటకై యూరో 
పీయనులు ఈ ఖండములలోని దేశముల వశ వరచుకొనుటకు 
నిశ్చయించుకొనిరి. ఇదిగాక ఈ దేశములలో దొరకు 
తేయాకు, కాఫీ, కోకో, పొగాకు మొదలగు వదార్థముల 
యందు యూరోపియన్ల కీ కాలమున రుచి అధికమయ్యను. 
దీనికితోడు వారి ఛారీపరి శమలలో తయారగుచుండిన వ్రు) 
ముల్లు, లోహాపడార్థములు మొదలగువానిని అమి లాభము 
సంపాదించుటకు వారీకి [కొ త్తృచేశము లవనరము లయ్యెను, 
ఇన్ని అర్థిక కారణముల మూలమున వారు వారి దృష్టిని 
అఫికా 'ఆశియా ఖండముల వై పు ఎక్కు. నగ మరలింవవలసిన 
బార రె. 

ies క్‌ పరిసితులు 
శీ. కః 1870 తర్వాత ఇట్టి (ప్రాబల్య వ్యాపి వీకి ఆవశ్యకము. 
కలిగించెను. అప్పటికి 'డాతీయాద్యమముయుక, తీ వత 
కొంతవరకు తాను, [కొత్తగ జాతీయ రాజ్యములుగ నేర్ప 
డిన జర్మని, రహ బంగ్లీ షువారివ లె గోవ్చ నామా 
జ్యముల స్థాపించుకొనుటకు నిశ్చయించుకొనిరి, ప్రత్యేక 
ముగు తమకు వలనరాష్ట్ర్రములు "లేనికారణమున తమ 'పొరు 
“అనేఫలు-జర్మన్‌: లు, - ఇటాలియన్‌ లు_యునై సెడ్‌ వే స్లేట్సీ 


శుక. స 159 


మొదలగు దేశములకు వెళ్ళి అచ్చట తమసికిగతులను బాగు 
చేసికొనుటనై స్థిర నివానముల చేర్పరచుకొని అమెరిక౯ 
లలో కలసివోవీ చున్నారనియు, తమకు ఖండాంతరములందు 
సా(మాజ్యము లున్న యెడల నట్టివారా సామాజ్యములో 
కాపురము చేయుచు మాత చేశమునకు బలము కూద్చవా 
రగుదురనియు జరుసీ, ఇటలీ బేశములలో [కొత్తగ నేర్చడిన 
జాతీయ వభుత్యములవా రభ పాయవడికి,  ఖండాంతరము 
లందు సా(మాజ్య మున్న యెడల నక్క_డి (వజలకు సై నిక విద్య 
నేర్చి, . అట్టివారి సాధనమున తమ సైన్యముల బలవరచుకొని, 
తమకు గర్భశ తువులుగనుండు జర్శక్‌ లను సులభముగ 
నోడింపవచ్చునని జననంఖ్య తగ్గిపోవుచుండిన (ఫా౯ాసుబేశపు 
(పభుత్యమువా రూహించిరి,  ఇందఠణ పోటీకి దిగినపుడు 
తా మూరకుండుట నష్టకరమన్న భావముతో ఇంగ్లీషువారు 
కూడ తమ కదివరకుండిన సా మాజ్యముతో తృ ఫ్రివడక 
మరింత సా(మాజ్యమును సంపాదించుటకు సిశ్చయించుకొనిరి, 

అఫికాఖండము యూరపున కతి సమాపమం దుండి 
నను, దానిని చుట్టి [వయాణముచేసినగాని ఇండియాకును 
ఆశియాలోని దూర పా)చ్య చేశములకును వచ్చుటకు వీలు 
"లేకుండినను, ఈ చేశములతో వ్యాపారముచేసి వానియందు 
స్మామాజ్యముల నంపాదించిన పోద్బగీసువాడ డచ్చివాడు 
ఇంగ్ల షువాడు ఆ ఖండములోవలనుండిన వ) బెశములను 
పందొమిదవ శతాబ్దపు ఆఖరుభాగమువరకు. వశవరచుకొన 
నుద్దేశించినవారుకారు. దాసి సముద్రతీర మందుండిన కొన్ని 
శేవ్చ పట్టణములను. మ్మాక్షమే వారు స్వాధినపర చుొని. వాని 


పాళ్చాత్యుల నృ శఈయములు 


మూలమున బానినవ్యా పారమును సాగించుచుండిరి, ఖండపు 
లోవలి వ? చేశములనుగురించిగాని, అచ్చటి (పజల గురించి 
గాని ఏమియు “తెలియని కారణమున దానికి “చీకటిఖండమొ”ను 
చేరు సార్ధకమయ్యెను. _వదునెనిమిదవ శతాబ్దపు చివర 
భాగమున  ఇంస్లీషం వరిశోధకులు తదితర వరిశోధకులం 
శోొందరం నై జరు, నైలు, జూంబెసి, కాంగో మొదలగు నది 
ముఖములనుండి బయలు చేరి. వానికీరమందున్న (వచేశము 
లందు (వయాణము చేసి, కొంతవరకు (వజలయొక్క- యు 
వారు నిపసించు వ? దేశము యొక్కయు వరిసితు 
లను ఏవరించిరి, అట్టి వరిశోధకులలో మంగోపార్క్వ, 
డేవిడ్‌ లివింగొస్రకా, స్థ్టాకలి, అనువారు సుప్రసిద్ధులు, 
ఖండముయొక్క_. ఉత్తరతీరమందును, తూర్పు వళ్చిమ తీరము 
అలో కొంత దూరమువరకును మహాముదీయమత మవలం 
వించినవారుండిరి, తక్కిన భాగములలోనివాళు మిక్కిలి 
అనాగరికులు. ' వారి నందరిని ౩) నవ మతములోనికి చేర్చు 
ఉ చ్రేశముతో మత (వచారకు లచటికివచ్చి చేరిరి, వారిలో 
ననేకులు వ్యన్ర్రములుకాడ భరింపక తిరుగుచుండిరి, బట్టలు 
కట్టుకొనుటకు వారికి నేర్చినయెడల నేకేట కోట్లకొలది Xజ 
“ముల బట్టను వారికమి్ని అవరిమితలాభమును నంపాదింత 
వచ్చునని యూరోవియక పార్మిశామికులు వర్తకులు వచ్చిరి, 
ఇదిగాక ఆ (వ దేశములలో రబ్బరు, . ఏనుగుదంతములు, 
నూనె, కోకో, ఆటవిక వారములు .:వివరీతముగ' నుండెను, 
తమ వర్మిశమలను సాగించుట కివి మిక్కిలి యువయోగించునని 
' మరికొందరు పారి శామికు లూహిం చిరి, ఇన్ని 'సందర్భుములు 


న స గు 161 


కలియుటచేత (క్రీ, వె. 1870 తర్వాత యూరపు ఖండ 
మువారు ఆఫ్రికా లోవలికి చెచ్చుకొనిపోయి' ఖండము 
నంతను తమ కిప్టమువచ్చి నట్టు పంచుకొొనికి, 

ఈ పంవకములో బెల్లియం రాజ్యమునకు వదిలతల 
చదరపు మైళ్ళ వి సీర ము గలిగిన కాంగో రాష్ట్రము లభిం 
చెను, దయా దాజీణ్య ములేక నచటి అనాగరిక జాతుల 
వారిచేత రాత్రింబగళ్లు వసివేయించి, పనిచేయనివారిని చిత 
వభ గావించి బెల్ళియం రాజు బెల్లియం వర్తకులు కోట్లకొలది 
లాభమును నంపాదించికి. జర శ్రైన్‌వాడ చదువన్న 'నేవియో 
"తెలియని అనాగరిక రాజులతో నొడ్‌ంబడికలను చేసికొని, 
వారిచేత ఒడంబడిక వ[తములలో వేలుముద)లను చేయించి, 
నైర్భతి ఆఫికా, తూర్పు ఆఫికా, రకామురాకొన్‌, 
టోగో, మొదలగు రాష్ట్ర ములను వన వరయుకోొనిర. పని 
(నె శౌాల్యముకూడ సుమాఠు వడిలశేల చదరపు మైళ్లు, 
ఇేవిధముగ ఇటలీచేశపువాఠు ఎజ్జసము[ద్ర తీరమందుండు 
ఎర తియా రాష్ట్రమును, సోమాలిలాండును వళశవర చుకొని, 
అబినీనియా రాజ్యమును జయింవగోరి, ఆ (ప్రయత్న ములో 
యుద్దమందు (క్రీ, చె. 1896 లో ఓడిపోయిరీ, కాని 
1911_12 లో వారు టర్కీ-సై న్యముల నోడించి, అదివరకు 
టర్కీ. పాలనలోనుండిన లిబియాను జయించిరి, ఫ్రెంచి వా 
రింతకంశు విశొలమగు డేశమును సాంథధ్‌నవర చుకొనగలిగిరి, 
వదునెనిమిదవ శతాబ్బ్దమంచే వారు మడగాస్మ_ర దీపమును 
వక వరచుకొొనియుండిరి. పందొమిదవ శ తాబ్లములో వారు 
ఆబ్టియా, ట్యూనిస్‌ రాష్ట్రములను పూర్తిగ జయించిరి, 


162 పాశ్చాత్యుల త్స కుయములం 


అటుతర్వాత "మొరాకోలో చాలభాగమునకును, చెనిగల్‌, 
అవ్చర్‌ నైజీరియా, గినీ తీర [వదేశము మొదలగువానికి పరి 
పాలకుల, సహారా ఎడారి అంతయు వారి సామాజ్యము 
లోనిదే, తక్కిన భాగములలోని రాష్ట్రము లనేకములను__ 
వళ్చమ ఆ|ఫికాలోని గంబియా, సిరాలియో౯ , గోల్లుకో సు 
నై జీరియా, తూర్పు ఆఫ్రికా , దశ్ష్నీణ ఆ|ఫికా స రోజ్‌షీయా, 
ఈజిప్టు శప క షువారు వశవరచుకొొనిరి, 
బ్రరువదియవ' శతాబ్దము (పారంభమగునాటికి ైవీరియా, 
అవినీనియా అనునవిమా(త్రమే ఖండ మందు న్వతేంత్రారాజ్య 
ములుగ నుండెను, తక్కిన (పె దేశమంతయు యూరోపియన్ల 
పాలనలోనికి వచ్చెను, 

అ(ఫీకాను యూరోపియన్‌ లు వంచుకొనిన విధాన 
మును గురించి కెండు మూడు విశేషములు గమనించ దగి 
యున్నవి, (1) ఈ వంపకమంతయు ఇరువది మున్నది 
సంవత్సరములలో పూర్తి అయ్యను. ఆ(ఫికా ఖండమున 
నివసించు నీగో )జాతులలోను ఇతర జాతులలోను ఛ్రైర్య 
సాహనములతో యుద్దము చేయగ లవాధు లేకపో లేదు. కాని 
వారి రాజ్యములు మిక్కి-€ చిన్నవి. వారి ఆయుధములు రాతి 
యుగమునాటివి. అట్టివారు యూరోపియన్‌ ల సనెదిరించుట' 
సాధ్యముకాని వసి, కనుక ఖండమును వశవరచుకొన 
దలచిన తణముుననే యూరోపియన్ల కది వశమయ్యెను, 
(2) కొన్ని (వ చేశములను వళ వర చుకొొనుటకో మాత్రము 
అం లవనరమయ్యెను, -ఈ స ములక కూడ అనాగ 
రిక (వజలతో జరిగినవికావు, సా(మాజ్యమునకై_ పోటీచేయు 


సంతన న: కుయు 168 


చుండిన యూరోపియన్ల మధ్య జరిగినవి కొన్ని; మరికొన్ని 
నాగరికతగాంచిన ఈజపు రాజులతోడను, టర్కీ సుల్తానుల 
తోడను జరిగినవి, వందోమి దవ శతాబపు (కుధమ భాగము 
"వరకు ఈజిఫ్టుబేశము టర్కీ సుల్తానుల పాలనలో నుంచెను, 
(క్రీ. వ. 1806 లో మహమ్మదాలీ అను గవర్నరు స్వతంత 
పాలనను స్టాపించెను. కీ, వె, 1868 మొదలు క్రీ, వె, 
1879 వరకు పాలించిన అతని మనుమడు బ్రస్టేల్‌ పొశ్చాత 
నాగరికతను తన రాజ్యములో ప్రవేశ వెట్ట నంకల్సించి పాఠ 
శాలలను, రె శ్లను, నౌకా శయములను, నాకలను నిక్మించి, 
సూయజ్‌ కాలువను కూడ (తప్విం చెను. కాని వీనికి కావల 
సిన కోట్లకొలది (ద్రవ్యము నతడధిక మైన వడ్డీలకు ఇంగ్లీషు, 
(ఫెంచి సాహుకార్ల వద్దనుండి అవూడీనెను, అప్పటికికాడ 
నతని చిక్కులు తీరినవికావు. అందుచేత సూయజ్‌ కాలువ 
వాటాల నతడు బ్రంన్లీ షం (వభుత్వమునకు వి కయిం చెను. 
కూని (కమ్మకమముగ నతని కష్టము లధిక మయ్యెను. అవు 
లను తీర్చుటకు తగిన స్లితిలోనికి నతజెన్నడు రా జాలడను 
అనుమానముతో ,(ఫంచివారు, ఇంగ్లీషువారు కలిసి, అధికా 
రమునుండి అతనిని తొలగించి మరియొకనిని వరిపాలకునిగ 
జేసి. అనేక సంస్క-రణముల గావింవసాగిరి, అవ్వడు 
ఈజిప్పులోనివారు కొందరు తిరుగుణాటు చేసిరి. దానిని 
అణచుటలో (ఫైంచివారు ఇంగ షవారికి సపహాయవడసి కార 
ణమున ఇంగ్సీషువా రొక్క-రే డాని నణచి |క్రీ, వె, 1882 లో 
తవు అధికారము నాదేశమువె స్థాపించిరి. కాల(కమమున 
వారు -ఈజిస్ట్రనుండి దశీణదిక్కు_.న వెళ్ళి (వత్రిపంటకు 


గీ || 


164 పాశ్చాత్యుల పడ తుయములుం 


మిక్కి-లి అనుకూలించిన సుడా౯రాష్ట్ర్రమును జయించి వశ 
పర-చుకొనిది, 

ఈజిప్రు జయించుటకు యుదను కొంత అవసర 
మయ్యెను, దవ్నీణ ఆఫీకాను oss కింతకంెటు 
"ప్ప యుదమును ర్రింగ్లీహువారు చేయనలసినవాశ రి, 
అచ్చట డచ్చి వారు వదునేడవ శతాబ్బ్వమున వలసల నేర్ప 
రచుకొనిరి, వానిని గెపోలియకాతో చేసిన యుదముల నంద 
ర్భమున పృింగ్లీ షువారు వశవరచుకొనిరి, అందును అచట 
కాపురముండిన జీచ్చినా రనేకులు (ఫీరికి బోయర్లు అనుజీరు) 
ఆ త్రరముగను. తూర్చుగ ను వెళ్ళి [టాక నాల్‌ ఆకెంజి ఫీ 
స్రేటుఅను "రాజంముల రెంటిని వర ఏర చుకొసిరి, హొొంత కాల 
మునకిందు న|జపుగనులు బంగారు గనులు జయల్ప డెను, 
ఇంగ్లీషు పరి శామికు ల'నేకు లచటికి వెళ్ళి లాభమును నంపా 
దింప దొడనగిరి, కాని వారికిని, ఆ రాజ్యములను పాలించు 
బోయర్గకును మనస్సర్లలు కలిగి తుదకు యుద్దము తప్ప 
దయ్యెను, శీ. మ 1899 "మొదలు శీ. క 1901 వరకు 
ఇంగ్లీషువారీ బోయరు యుద్దమును సాగించి, బోయర్ల 
నోడించి, బారి కెండురాజ్యములను వశవణుచుకొెనిరి, 
ఆ(ఫకాఖండమును స్వానధివరచుకొనుటలో నిట్టి యుద్దములు 
క్‌ న్ని జరిగినను ము _త్రముమోద యుదము లవసరము 
లేకయే యూరోపియన్లు ఖండ మునక ంతకు షౌలకుతై ర, 

యూరోవీయనుల పాలనము మూలమున ఆఫ్రికా 
బాసులు kD నవులెరి, అనేక (వ దేశములలో రైళ్ళు, 
మోటారుకాగ్దుకరాడ నడుచుటకు తగినరోడ్లు, బలిగ్ఫాఫ్‌ 


/ 


ఆధునిక విజ్ఞానము 165 


తంతులు మొదలగు పాశ్చాత్య నాగరిక తా చిహ్నములు 
నిర్మాణము కావింపబ డెను. అరణ్యమయమనులై న [వచేశము 
ల నేకములు వ్యవసాయ యోగ్యము లయ్యును, అచ్చ 
టచ్చట కొన్ని వట్టణములుకూడ నేర్ప డెను, యూరోపి 
యకొదుస్తుల ధరించుట, వారి అలవాటుల ననుకరించుట, 
వారి భాషను మాటలాడుట... ఈ లతుణములుకూడ నచ్చ 
టచ్చట కనువించుచున్న వి, అనాగరిక జాతులమధ్య నది 
వరకు జరుగుచుండిన యుదములు, దోపిగులు ఇమ్రడు జరు 
గుట లేదు, (శార్యముజ్‌ కూడిన (పాచీన ఆచారము లనే 
కము లడుగంఆకును, కాని వీని యన్ని టిమూలమున ఆఫకా 
ఖండవాసులు సుఖవడేనట్లు భాసించుటకు వీలులేదు, సార 
వంతములగు భూములను యూరోపియ౯ యజమానులు వశే 
వర చుకొనిరి,  ఆగస్రీకక్లచేత శక్తికిమించి వనిచేయించిన 
కారణమున వారిలో నచేకులు అకాలమృత్యువు ననుభపింవ 
వలసిన వారైరి, కొన్ని జాతులవారు. పూర్తిగ నశించిరి. * 
యూరోపియ౯ నాగరికతతో (తాగుడు మొదలగు దురభ్యా 
సములుకూడ (ప్రవేశించెను. _ [కొత్త రోగములుకూడ ఖండ 
మంచు వ్యాపించుటకిది కారణమయ్యెను. కొన్ని నంవత్స 
రములనుండి ఆఫికా జాతులలోకూడ రాజకీయ చైతన్యము 
మొలక లె తీ వృద్షిగాంచుచున్నది, వారి జనసంఖ్య పదు 
నాలుగుకోట్లకు మించియున్నది, యూరోపియనులసంఖ్య 
నలుబదిలశలుమా|త మే, ఇట్టి పరిస్థితులలో అష్మికా ఖండ 
మందు జాతీయోద్యమము తప్పక వ్యాపించగ అదు, 


li 
“రంనియరాలో?? పాశ్చాత్యుల ప్రాబల్యము 





ఆకియాఖండమున సా(మాజ్యముల నంపాదించుటకు 
యూరోపియన్లు పోటీచేయుట  కారంభించిన నాటికా ఖండ 
ములో వళ్చిమభాగమున టర్కీ సామాజ్యము, డానికి 
పొరుగున వర్షి యా రాజ్యము, తదువరి ఇండియాలోని 
మొగ లుసా[మాజ్యము, చైనా చేశములో మంచూూ సామా 
కిము, బర్మా, నయాం, కంబోడియా మొదలగు చిన్న 
విన్న రాజ్యములు ఉండెను, అనేక విషయములలో నీ 
రాజ్యములు పాశ్చాత్య రాజ్యములతో నరివోల్బ తగిన వే, 
రానిలోని (జలు వ్యవసాయమందును, ' వరి|శమలందును, 
5 రక వ్యా పారములందును, విద్యలందును, కళలందును 
గవ్బాత్యులతో సమానులుగ నుండుట యీగాక కొన్ని అంళ 
ుులలో వారిని మించియుండిరి, కాని ఒక గొవ్చ విషయ 


కళ ౬న యా లో) 9 పాశ్చాత్యుల (ప్రాబల్య ము 167 


ములో యూరోపియన్ల కును ఆశియాఖండములోని వారికిని 
భద మేర్చజెను. యూరోపియన్లు కొ) త్త వరిశోధనల గావించి, 
కొ _త్తజానమును నంపాదించి, [కొత్త సాధనముల సిధ్భించు 
కొొనుటయం దత్యంత శేద్దగలవారుగ నుండిరి, ఆనీయా 
ఖంతవాసులలో తట్టి శ్రద్దగాని, ఈ తహాముగాని కనుపించ 
దయ్యెను. పాచీనులు సంపాదించి చిపెట్టిన వి న 
"నా శేర్పరచిన ఆజఖార వ్యవహారములతోడను వారు నంతృ ప్పి ల్ని 
చెందియుండిరి. ఆ కారణముచేత యూరోపియన్లతో సరి 
సమానముగ (వవర్హించుటకును, వారితో యుదములు సంభ 
వించినపుడు తగిన సాధన సంవ త్తితో వారి నెదుక్కొను 


టకును సముర్ధులరి కాజాలరి రి. యూవోవ్‌ యన్లు వృద్ధి 
చందునివలె దెనదినాభివృది ess కరు jee 


బాసులు శీణచం(ద్రునినలె సా. వందు 
చేతనే యూరోపియన్లు వారి (వాబల్యమును ఆనింయాలో 
చాల భాగ మందు వ్యాపించుకొనగ ల వారెరి, 

రషీయావారు ఉత్తర అశియా .మధ్యఆశియాలను, 
ఇ్రంన్లీ షంవారు ప్రండియా, సింహాళము, బర్మా దేశములను, 
డచ్చివారు జావా మొదలగు తూర్పుద్యివములను జయిం-చిన 
"కాలములో టర్కీ సామాజ్యము, ప రైియా,ఆఫగన్‌ స్థానము, 
చైనా, జపానులు మాత్రమే ఆశీయాఖండములో స్వతంత్ర 
రాజ్యములను చేరునకు తగియుంజెను, వీనిలో జపాను తవ 
తక్కిన ేశములుకూడ కాలక్రమమున (వత్యతముగనో, 
వవోతుముగనో యూరోపియన్ల (పౌబల్యమునకు తోఖడ వల 
సిన మాక్‌ వచ్చెను, 


168 పాళ్చాత్యుల క కష్షయములు 


చెనాటేశము వి స్తీర్ణ మందును జననంఖ్య యందును 
గొప్ప దేశములలో నొకటి, అయిదువేల సంవత్సరముల 
నుండి అవిచ్చిన్న ముగ చె నాదేశమువారు వారి నాగరికతను 
నిల బెట్టుకొనిన వారగుటవేత  నారికి డానియం దత్యంత 
గౌరవ మేర్పజెను. విజేశీయుల నుండి తాము నేర్చుకొన 
వలసిన చేదియు లేదని వారు భావించుట కిదియీ కారణము, 
వారికి కావలసిన వస్తువులన్నియు వారి చేశమందే దొరకు 
యండుట చేత నితరేశములతో వర్తక వ్యా పారముల 
చేయుట ఏరి కవనరముశకాకుండెను. అందుచేత వర్తకము 
నకై వచ్చిన  యూరోవీయన్లకు ఏ నెట్టి యనకాశములను 
కల్పింపరై ర.  అంతమా[తముచేత యూరోపియన్లు నింత్చా 
పులు కాలేదు. యుదము గావించియెనను ఇట్టి వనతులను 
సంపాదించుటకు ఇంస్సిషువారు నిశ్చయించుకొని ఇంజెయాూా 
నుండి [5. వ, 1889 లో కోటిరూపాయల విలువగల నల్ల 
మందును తెచ్చి .చైనావారికి షిక్రయించుటకు వచ్చిరి, 
నల్ల మందును వాడుట హానికరమగు కారణముచేతను, దానిని 
కొనిన యెడల దేశములోని వెండి దానికిబదులుగ నియ్య 
వలసి వచ్చునను కారణముచేతను చె నా (పభుత్వ మువారీ 
వ్యాపారమును నిషేధించి ఇంగ్లీ పువారు తెచ్చిన నల్ల మందును 
తమవశము చేసికొనిరి, అందుకై ఇంగ్ల షువారు యుద్ధము 
లోనికి దిని క్రీ, వె. 1840-42 లో వైనావారి నోడించిరి, 
అప్పుడు విధిలేక చైనా చ్మకవర్తి అయిదు "రేవువట్టణము. 


] 
““ఆకియాలో?? పాశ్చాత్యుల (పాబల్యము 169" 


లలో యూరోపియన్లు వ్యాపారము చేయుట కంగీకరించి, 
హాంగ్‌ కాంగు ద్వీవమును బ్రింగీ గ షువారికిచ్చి, కందు 
రికి కలిగిన నష్టముకని కొంత పరిహార (ప్రష్యమునుకూడ 
న్‌ు? ఇంగ షువారి నద్దనుం డిన యుద్ద సరిక రములుగాని 
reer చె నావారికీ చేకపోనుటయే ఈ అవజయము 
కు హేతువు, 

క మమున ఇతర యూరోపీయన్తుకూడ చెనా 
యెడల నిచేివధముగ (వవ్మర్సి ౦వసాగిరి, (భంచివారు, పోపు 
గీసువారు, డచ్చివాకు? జర్జునులు, రమియానాతు, యునై 
జ్‌ సే స్టేబ్బువారు వదినంవత్పర ములలో వ్యాపార సాక ర్యము 
లనేకములను నంపాదించిరి, క్రైస్తవ మతబోభధకులు "దేశ 
ములో |వ్రవేశించిరి, చెనాచేశములో నివానముచేయు 
పాశ్చాత్యులు చై చెనా చట్టములకు లోబడనలసిన అవసరము 
"లేక వారి వారి దేశముల )' చట్టముల ననునరించ వచ్చునను 
హాక్కు_నుకూడ శంకర తమతో ననూనముగ నిల 
ఖడ్‌ యుద్ధముచేయు సితిలో వైనావారు లేరన్న విషయము 
నాభారమీు చేసికొని (క్ర వ. 1860లో రవీయావారు ఆ 
మూడురాష్ట్ర్రముల నపపహారించి, వ్లాడివాస్ట్రక్‌ పట్టణము 
నచ్చట నిర్మించి, అచ్చటనుండి మందూరియాలోనికి (వవే 
వంచి కుట్రలు చేయుచుండిరి, చైనా చక్రవ రు రుల క ప్పటివరకు 
కవ్చము చెల్లి ంచుచుండి డిన బర్భాను ఇంగ్లీ షువారును, ఇండొ 
చైనాను (ఫెంచివారును లాగివేసిరి, . వె, 1887 లో 
పోర్చుగీసువారుకూడ మకో (M2620) దీ్భవము న్మాకమించిరి. 
డీ ఇ. 189495 లో యుద్ధము జేసి జపా౯ా వాదు ఫార్నోసా 


70 పాశ్చాత్యుల వృ ద్‌ త్షృయములు 


Formosa) ద్యివము (నాక మించిరి, 1895లో రమషియా 
నాదు స! అను గొప్పు "రేవ్రవట్టణముతో కూడిన 
)యోాటంగు _ (Liaotung) దీపకల్పమును, జర్భనివారు 
1యచోను, ఫ/0చివారు కాంగ్‌ చోను పావాకాద్వీవ 
మును, ఇంగ్షీషునారు ఏయోనికా బూాకొలను జపొకొవారు 
1910 లో) కొరియాను స్వాధీన వరచుకొనిరి, శవము చుట్టు 
చేరు (గ్రద్దలవలె యూరోపియన్లు జపా౯ావాసన చనావారి 
యెడల |(వ్రవ ర్లించుచుండిరి, (యునైజుడ్‌ స్రేటబ్బువారు 
మాత్రము కార సవన నంపాదించుట కష్ట్రపప వక్‌ వ్యాపార 
స్వాతంత్యము విబేశములవా రందరికి నమాసముగ బభిం-చ 
వలెనను సూతమునకు చైనా (వభుత్వ వుంగ్‌కకించిన బాలు 
చని వాదించి, అట్టిస్వాతం త్య ముందరికి లభించునట్టు జేసిరి, 

పాశ్చాత్యుల మూలమునను జపాకొవారి మూటము 
నను తవుకు కలుగుచుండు అనమానమును నస్ట్రమును 
నహింవశలేని చైనా |వముఖులు కొందరు "దేశ ఫమాన పూరి 
తుల యూరోపి పీయన్ల నోడించుటకు యూరోపియళా నాగరి 
కతను రు సాధనముల నువ వ యోగించుటవప్ప మార్హాంతే 
రము లేదను నిశ్చయముతో నంస్క- రః ోద్యమము | స క నిని 
చేవదీసిరి చేశము నాకాలమున పొలిం-సుచుండిన చ।క 
వర్తి భాల్యమందుండీనను, తనె అధికారము వహించి 
యుండిన తలి (ఇ యొక్క_ బంధమును వదలించుకొని నంన్క-ర 
శోద్యమమునకు సుముఖి డై పాశ్చాత్య పద్ధతుల ననునరించి 
విద్యాలయములను, సైన్యమును, వరిపోలన పద్ధతులను 


పునర్ని ర్మాణము చేయ సమకశ్లైను. కాని పూశ్వాచార 


ఈక ర్ర్ర నియా ల్రాగ్‌ ౨ పాశ్చాత్యుల (పాబల్యము 171 


వరాయణులును సా ర్ధవరులును అగు [పాతకాలపు ఉదోో 
గనులు అతని కెదురుతిరిగిరి. అదేనమయమని అధికారమును 
గోల్యోయిన చక్రవర్తి ర్రితల్తీ వారితోకలసి సై నికులలో కొం 
దరి నసహాయమున చ కవ రిని బంధించి 'స్వాధికారమును 
సాపించి సంస్క_రణముల నన్నిటిని రద్దుచేసెను (1898). 
చె నాయొక్క వతనమున కామె నిరంకుశ త్యము అధికార 
వ్యామోహము (పథాన కారణమయ్యెను, పాశ్చాత్య 
సంస్థలయందు వరమచదేంషముగలవా రాముకు సలహాదారులె 
తుదకు 1900 లో యూరోపియక౯ా అధికాణలడె త్రిడును 
చాటుచేసి వారు నివసించుచుండిన ఇండ్లను, వ వారి 5 చర్చీలను 
వర్తక శాలలను నాశముచేసి వారిలో కొందరిని చంపిరి, 
కాని యూరోపీయ౯ లు అమెరికావాళు వారి నెదుర్కొ_ని 
అతిసులభముగ వారి నోడించి (కధాన పట్టణమగు పికింగ్‌ 
(Peking) దోచిరి, ఈ బాక్సర్‌ తిరుగుబాటు. (30౯౭ 
Rebellion) ముగిసి సినత ర్వాత నష్ట ఇవరిహారమునకై చైనా 
(వభుత్యము పాశ్చాత్యులకు నూరుకోట్ల రూవాయల నిచ్చు 
కొ"నవలసి వచ్చెను. 

దీనిమూలమున రాచమాతకూడ కొన్ని గుణ పాఠ 
ముల నేర్చుకొని సై న్యమందును విద్యాలయములందును కొన్ని 
సంన్క-రణముల గావించి చేశములో రై ళృను, కుల గాఫును, 
యంతనహాయమున వనిచేయు ఫ్యాక్ట రీలను నిర్మించుటకు 
(పారంభించెను. ఆమె క్రీ. వె, 1908 లో చనిపోయెను, 
బాలచ కవ ర్శికూడ అప్పుడే కాలధర్శ్భమొం చెను, శశవ 


172 పాళ్ళ్చాత్యుల క తయములు 


దశయందుండివ అతని బంధువు సింహోననము నధిష్టిం చెను. 
విప్లవము లేవదీసి, తమ చేశములో నూతన నద్ధతులను 
(వచే పెట్టి CRE తుల అధికారమును ల చేయ 
సమకట్టినవారు శ్రే వ, 1910.11 లో నాట్‌ సేకా 
నాయకత్వమున సిప్తన మారంభించి చ్మకనర్రైని తొలగించి 
(వజాస్యామ్యుమును (సకటించిరి. _ కాని అది మొదలు "దేశ 
మందు అధికారమున కై నాయకులమధ్య ఆంతేఃకలహాములు 
(పారంభమయ్యెను, తర్వాత మూడు నంవత్పరములకు 
"మొదటి (ప్రపంచయుద్దము బయలుదేనెను అందు చెనా 
"దేశము మిత?మండలి పక్షము వహించినను మ్మితమండ 
లిలో నొకటియగు జపా౯ా దేశపు దుర్మాకమణకు పాత్ర 
మయ్యెను. జసాకొబారి వ. జక చుంచ నేక ఖా 
ములలోవ్యాపించ సాగాను, అట్టి పరిస్థితులలో నకొ్యయాట్‌ సేకా 
చనివోయును. అతని శిషలలో్‌ నొకడగు. చిచమయూంగ్‌ 
శె పీయక్‌ నాయకతంమున జాతీయవతము కొంతే బలమును 
నంపాదించి స్వాధికారమునకు (పాకులాడుచుండిన ఉత్తర 
చె నాలోని గ వర్నరుల నోడించి చేశమునంత నొక వరిపాల' 
నములోనికి కౌగలిగాను. కాని అతడుకూడ జపాక్‌ (పాబ 
ల్యము నదుర్మోజన కని ఇల నుర డెను తుదకు జపా౯ా 
చైనాజేశమును జయింపనెంచి క, వె, 1981 లో మంచూరి 
యాను వశవరచుకొనెను, ఆవిధముగ |పారంభమైన 
యుద్దము [క్రమ [క్రమముగ వ్యాపించి తుదకు [క్రీ వె. 1940 
లో హెంజవి రూంల నొక అంతెర్భాగ మయ్యెను, 


ఈ విధముగ చె నాదేశము పాశ్చాత్యులరయొక్క_యు జపా౯ా 


6 6జి వి వర్వూం ట్రా ) ₹ పాశ్చాత్యుల (పాబల్యము 178 


'వారియొక్క_ యు, చెబ్బలకు గురియె తొలిశాలపు బాన్నత్య 
మును కోలోయినట్టిదయ్యెను, 
॥ రై m 

ఆధునిక యుగమున పాశ్చాత్యుల (పాబల్యను ను 
రని erg నంపాదనములో వారికికూక  పాఠముల 
నేర్చిన ప్రాచ్యదేశము జపా౯ా ఒక్క_కే. _ విదిశములతొటి 
నంబంధ మున్న యెడల దేశములోని (పజల నీతికి భంగము 
కలుగునను యుచేశముతో జపాళా |పభుక్నమువారు 


డ్‌ యీ 
u వన 16035 తె యూర పియల్‌ లెన వరు తేమ దేశములో 
నడుగిడరాదని శాసించిరి, అదిమొదలు శేెండునంవల సంవ 
తరముల కాలము జపాన్‌ వారికి పాశ్ళాతు అడ ఎటి సంప 
3 టె 


ర్క_ము తేకుండెను. యూరపుఖండమందు కలిగిన శాస్తా) 
భివృద్ది, వ వరికోధన ఫలితములు, Sr AE ముద 
లగునవి వా కెరుగకుండిరి. [క్ర నె. 1887 లో నీ విషయము 
లందు గొప్పమాళర్సు Sn మయ్యెను, ఆ నంవత్స్పర 
మున ఫిరంగలతో కూడిన యొక యునే క సబ్బు నెకా 
దళము జపానుకు వచ్చెను. అంత కుముందు జపాన్‌ వారు 
పాగయాడలను ఫిరంగులను చూచినవారు కారు. కాసి 
అదృష్టవశాత్తు వా రా నౌకాబలమును తకిమివేయ గలిగిరి, 
అవ్పటినుండి అవ్వుషమ్రడు అమెరిక౯ నౌకలు జపాకొదీను 
లకు వచ్చుచుండెను. క్రీ. వె, 1858 లో అమెరికన్‌ నౌకాధి 
పతి నాలుగు యుద్దనెకలతో దర్శన మిచ్చెను. క. వె. 
1854 లో వది నౌకలతో నతడువచ్చి వ్యాపార సౌకర్య 
ముల నొనగవలపినదిగ కోశిను. అతని నెదిరించుటకు 
సాధన సామ్మగి లేనికారణమున జపాక్‌ చక్రవర్తి అందుల 


174 పాళా ఏక్యుల వ తయములు 


కియ్యకొ నెను, దానినిచూచి. లఐంగ్లండు, హాలెండు, 
రవీ.యా చేశములవారుకూడ సమాన సౌకర్యములను కోరిరి, 
విధిలేక వారికికూడ నట్టి సౌకర్యము లొనంగవలసి వచ్చెను. 
వర్తకమునకు వచ్చినవారొక్కొ_క వుడు జపాకా (ప్రభుత్య 
ముతో చేచీలుబెట్టుకొని ల ల వాసిని పరిష్క. 
రించు ('పయత్నములుకూడ యు చుండిరి. తవు బలహీన 
తయే దీనికంతకు కారణమని జపాకొవారు (గ్రహించి పాశ్చా 
త్యులతో సమానమగు బలమును సంవాదించుటకు నిశ్చ 
యించుకొనిరి, వైనా( ప్రభుత్య మువారికిని ఈ విషయమం చే 
భద మేర్ప డెను. 

అనాదిగ జపా౯ాబేశము చకవ!ర్తుల పాలనమిందుండ్‌ 
నను కొన్ని శ'తాబ్బ్వములనుండి పరిపాలనాధికారము 'పోగన్‌ ” 
అను విరుదు వహించిన (పుథానమంతి వకమందుం డెను, 
పాశ్చాత్యులకు వర్తక నాక ర్యముల నిచ్చినవా డితడే, 
ఇత డిట్లుచేయుట తక్కిన [పముఖులుగాని సామాన్య (ప్రజలు 
గాని పార్షించినవారు కారు, తవు జాతిగారవమున కది 
భంగకరమని భావించి వారు అప్పటి వ)ధానమం తిని అధి 
కారమునుండి తొలగించి పరిపాలనము నంతను చక)వర్తి 
' అధీనము గావించిరి. ఈ నూర్పు మిక్కిలి (పథాన మెనదిగ 
పరిణమించెను, అవ్వుడు దేశమును పాలించుచుండినవాడు 
ముత్సుహిటో చక వర్తి (1867-1912), పాశ్చాత్యుల 
(వాబల్యమునకు మూలాధారములై న సై నిక సాధనములను 
నాసిక వరికి రములను తక్కిన యం(తేములను సమకూర్చు 
నితడు నిశ్చయించి అందుకై జపాకాయువకు లనేకులను 


66 ని దరూ లాగ్‌ * పాళ్చాత్యుల (పాబల్యము 175 


పాశ్చాత్య దేశములకు నిద్యాభ్యాసమునశై పంచెను, కుశలు 
లగు అమెరికన్‌ లను మరికొందరు పాళ్చాత్యులను తేన రాజ్య 
మున కాహాోంనించి వారి సలహాోసాధఢధనమున గొప్ప సైన్య 
మును నౌకాబలమును తయారుచేగెను, నూతన సిజ్ఞానము 
హృజలలో వ్యాపించుట క్రై వానో ఏ ద్యాలయములను 
ట్ర సా పరిశోధన శొలలను సావించెను, 
పాశ్చాత్య ఏిథానము సనుసరించి చట్టములను మాచ్చెను. 

చందమానము ననునరించి సంప్రదాయసిద్దముగ వచ్చు 
చుండిన వంవాంగమును మాని పాశ్చాత్య పంచాంగమును 
(వవేశ వెను, చబ్యాంకీలు, ర రైళ్లు, రోడ్డు, అధికార భవన 
ములు, ఫ్యాక్టరీలు మొుదలగువాని నన్ని టిని పాశ్చాత్య విధా 
నము ననుసరించి నిరాాణము గావించెను, ప్య్యూడల్‌ వద్దతిని 
రద్దుచేసి సజలలో సమభావమును నెలకొల్పెను. నిర్బంధ 
చెనిక విధానమును ఏర్పర చెను, వుజూ వ్యతినిధ్ధుల నల 
హాలో వరిపాలనము జరుగునట్లు (క్రొత్త రాజ్యాంగమును 
సృష్టిం చెను, దీనిమూలమున జపాకా పూర్తిగ మారిపోయి 
బలివృములగు రాజ్యములలో నొక్క-_టియను (వఖ్యాతిని 
సంపాదించెను. _వర్మిశమలు వృద్ధి గాంచుట చేతను, వ్యవ 
సాయము నూతన వద్దతుల ననుసరించి జరుగుటచేతను, 
(వజల ఆరోగ ము వృద్ద యగుటకు కావలసిన ఏ ర్పాటుల నేక 
ములు జరుగుటచేతను, శిశుహత్య "మొదలగు (పాచీన దురా 
ఇబారము లంతరించుట చేతను జననంఖ్య వ షన న సాగాను, 


పాశ్చాత్యుల మూలమున ee (వమాదము 
డి చేశమును రడీంచుకోనిన తర్వాత పాశ్చాత్యులవలె 


176 పాళ్చాత్యుల వృద్ది క్షయములు 


గొవ్చ సామాజ్యమును నంపాదించుటకు ముత్పుహిటో నిశ్చ 
యించుకొనెను, ఏ కేట్‌ పం. జననంఖ్యను 

పోపించుట కిట్టి సామ్రాజ్య మవనరమని అతనికి తోచెను, 
తూర్పు ఆశియానంతను [సాకు సంకల్పించిన రవి. 
యాను. నికోధంచినగాని జపాన్‌ యుక స్వా తంత్యాము వ 
పడదని అతకును, అతని నలహోదారుబందరును ఛానించిరి, 
గొవ్ప సానూ/జ్యమును నంపాొదించి ఆకిడమా ఖండముచె 
నాయక తరము వహీంప (ప్రముఖు లనేకు లభిలమీంచిరి ఈ 
wr os నాగుటకై. జపాన్‌ వారు అనేక యుదముల 
గావించిరి, [శ ఫ్‌. 1894-93 లో చైనాను పీడించి కొరియా 
శాష్ట్రమును ఫాదో సాద్వీవమును 3 నంసాడిం-దిర, ర, వె, 
1904-1905 తో రషీయావారితో ,యుదముచేసి, వారి 
వోడించి మంచూరియానుండి వారిని తరిమివేసి, సనకిలియన్‌ 
ద్యివములో దశీణ భాగమును, వోర్దఆర్థ రును మరికొన్ని 
ప) దేశములను నంపాడించిరి, అంతక గార్వము రొండు, 
మూడు వందల య కిటీవల "ర 
లను, పొచ్య రాజ్యము "లేవియు యుదమున నోడించి యుండ 
"లేదు. అందుచేతనే యుదవుందు జపాన్‌ వారికి లభించిన 
విజయ మపూర్వ మైనదిగ భావింవబజెను. ఇదిగాక రమీయా 
సామాజ్యనము కాదు, అగ రాజ్యములలో న్‌ నొక్క_టిగ వరిగ 
ణింవబడినది, అట్టి రాజ్యము నోడించిన కారణమున జపాన్‌ 
వారికీర్తివ వితిష్టలు కేయిగెట్లు వృద్దిగాంచెను. ఆశియా 
ఫట. వ్య)జలందరిలో నిదియొక నూతన చైతన్యమును 
కలిగించెను, పాశ్చాత్యుల శృంఖలములను (తెంచి స్వరా 


ఫి 


““ఆర్టియాలాో?? పాళ్చాత్యుల (పాబల్యము li? 


జ్యామును శుంవాదించుట సాఢ్యమను స 
SE తను, 


ఈ విధముగ (వారంభ మైన జవాన్‌ వారి (వాబల్వ్యము . 
గమ్మ క్రమముగ వృదిగాంచెను. ముదటి (వవంచ రు 
మున వారు మిత్రమంశలి వతమును వహించి. చెనాలో. 
నడివరకు జర్మనివారి వశమందున్న రాష్ట్ర )ములను, _ ఫసిఫిక్‌ 
ముహానము[దములో జర ని వరిపాలనమందున్న దీషపము 
అను ఆ కమించుటయెకాక, అదివరకు వాళ ఏత్యుల అము 
అలో నుండిన వ _రృక వ్యాపారావకాశము లనేకములను తవు 
కా _స్తగతముచేసి కొనిరి, పృవంచ ఈుడ్రానంత రము సఠిఫై 
వ్యవహారములను పరిమ్క_రించుటశై వాళ్సేల్‌ వట్టణమున 
సమావేశమైన విజేతలనభలో పింగ్గండు, యునై బడ్‌ శే స్రేబ్బు, 
(ఖాన్‌సు, ఇటలిలతో నమానమగు గారనము జపాన్‌కు 
లభిం చెను, వ)వంచములోని అయిదు అగ రాజ్యములలళా 
జపాన్‌ ఒక్కటి అయ్యెను, 

ముదటి (పవంచ తదు ముగిసినతరాంత జపాన్‌ 
వారు చైనావై తవు ప్రాబల్యమును స్టా సావించుటకును, తూర్పు 
పకతహాయందు పాశా త్యు లెవ్వరు వర్తక ప. 
లందు తమతో పోటీ చేయకుండుటపిను కావలసిన ఏర్పాటు 
లలో నిమగ్న లైరి, కొంతవరకు పాశ్చాత్యుల మభ్య 
నంభవించీన వరన్పర వైవవ్యుములు వారి కనుకూలిం వెను. 
అందుచేత వారు క్ర, వె. 1981లో వెనావై దండెత్తి 
మైనాలా ని రాష్ట్ర )ములన్నిటిలో పకృతి నంపదకు ప్రఖ్యాతి 


178 పాశ్చాత్యుల మ తయములు 


గాంచిన నుంచూరియాను వశవరచుకొనెను. చై నావభు 
తము జపాను చెదిరించుటకు సామర్ధ్యము లేనిదయ్యెను, 
నానాజాతినమితివాడు చైనా కెట్టి నహాయము చేయరరైరి, 
అమరికావారు మంచూరియా ఆ(కమణ కం 
ఆనేేవించిచేగాని దానికెట్టి (వత్మికియ చేయుటకు సిద్ధవడిన 
వారు కాక పోయిరి. అంప జపాన్‌ వారు నిరాటంక గ 
వారి యుద్యమమును సాగించి, చెనాలోని తూర్పుతి ద రాష్ట్ర) 
ములను వశవర చుకొను నుచ్రేశముతో యుద మారంభించి 
(క. నె. 1940 నాటికి చాలభాగమును వశవర చుకొొనిరి, 

అటు తరాంత వారు అమెరికాతోడను, బృింగ్లండు 
తోడను శెండవ [పవంచ యుద్ధమును (ప్రారంభించి మొట్ట 
నుదట విజయముల ననేకములను నంవాదించి తూర్పు 
ఆరకియా యందంతట తవు నామాజ్యమును స్టాపీంప వగలిగినను 
తుదకు యుద్ధమందొడి సా(మాజ్యము నేగాక స్వాతంత్య 
మును కూడ కోల్పోయిరి, 


ఆకియా ఖండమున యునై సెడ్‌ సేట్బుకూడ 
పంద్‌ "మ్మిదవ క తాబ్బపు ఆఖరుభాగమున కొంత సామాజ్య 
మును సంపాదించెను, తూర్పు ఆరియాతీదమున కావల 
పసిఫిక్‌ సము[ద్రములో ఫిలివ్పై౯ ద్వీవములున్న వి. వదునా 
రవ శతాబ్రమున స్ఫెయికా  వపరికోధథకుడగు మెగల్లా౯ 
(Magellan) పనిని కనుగొనిన కారణమున 'నవ్పటినుండి 
వ్‌నిని సెయిక్రాజులు పాలించుచుండిరి, న్పెయిక౯ వారు 
అక్కడి (పజలను శై నవ మతములోనికి మార్చిరి, 


66 ఆలిఎర్రూ లో) పాశ్చాత్యుల (పొబల్య ము 179 


వందొమి దవ శ తాబ్బమున (పజలలో కొందరు యూర పునకు 
వెళ్ళి అచటి విద ట్‌ కొని పాశాాతం వదతులను ' తమ 
ల. షా. స. వ/యత్ని వ స్పెయిన్‌ 
అధికారులు చారి క డు తగిలిరి. అందుచేత వ వృీజలలో అతృ ప్తి ల్సి 
అధిక మై అవ్వుడవూడు (పభుత్వమువారి పై తిదగు బాటులు 
నంభవించుచుండెను, క, చె, 1898 లో స్పెయిన్‌ వారికిని 
యునై కుక్‌ స్లేబ్బువారికిని యుద్దముజరిగాను, అందులో 
యునై శుడ్‌ కో సైట్బు వారు ఫిలి మెన్‌ ద్వీవముల వై వె దండె త్తి 
వచ్చి. స్పెయిన్‌ వారి నోడించి, ఆ ద్వీవములను వశవరచు 
కొసిరి, అది మొదలు రెండవ (పవంచ యుదము ముగియు 
వరకు ఆదీగంవములు యునై కెజ్‌ జ్‌ స్పేట్సు వరిపాలనములో 
నుండెను, అటుత ర్యాత యునైటెడ్‌ స్లేట్బువాడు వారి వరి 
పాలనాధికారమును వఏిరమించుకొని ఆ ద్వీవములకు స్వాతం 
(త్రము నిచ్చరి, 

మధ్యపా?చ్య దెశములగురించి గవునింవవలసిన విక 
పము లనేకములు లేవు. రషియావారి సామాజ్యము మధ్య 
ఆశీయాలో ల వం కారణమున ఆఫ్‌గన్‌ సానము 
కూడ వారి పొలనములోనికివచ్చి, దాని మూలమున ఇండి 
'యాలోని తమ యధికారమునకు [వమాదము కలుగునన్న 
భయము ఇంగ్లీ షావారికి కలిగెను, ఇేవేధముగ పర్షి యాను 
కూడ రషీయావారు (మింగి వేయుదురను అనుమూనముకూడ 
వారిని చాధించదొడగను. కాని జర్శనీవారి నామా 
జ్యోద్యమమును ప్రతిఘటించు నందర్భములో ఇంగ్ల షు 
వారును రవీయావారును కలిసి పనిచేయవలసిన పరిస్థితు 


180 పాళ్చాత్యుల వ క్షయములు 


చేర్చడుటచేత ఆఫ్‌ ఫ్‌గన్‌ స్థానము నర్షి యాలగురెంచి వారు గొన్ని 
ఒడంబడికలు చేని సికొచి" కీ, చె, 1907 నాటి కొక విభమె 
రాజీకి వచ్చిరి. _ఆఫ్‌గన్‌ “స్థానముతోగాని శ 
"తాము జోక్యము కలిగించు కొనకుండుటకు రపియావా 
వంగీకరించిరి, నర్షి యా విషయములో ఉత్తరభాగము 
ర రామా. వలుకుటడిలోనికిని దవీణభాగము ఇంగ్లీ షువారి 
వలుకుబడిలోనికిని వచ్చునట్లు  ఉభయవతుములవారు నిర్ణ 
యించుకొసిరి. ఈ నిర యము  లేపియు పర్షి త 
అంగికారములో జరిగినవి కాఫ. ఇంగ తేన. కె రమియా 
వారినిగాని ఎడిరించు సివిలో వారుండవబేదు. ఆకియా 
ఖండములోచి చేశములే చేతగాని తనమున  కిడియొక 
దృష్టాంతము. 


ఆగ్నేయ యూరపునంచు బయలుదేరిన జాతీయోద్య 

మము మూలమున నచ్చటి టర్కీ_సాొ। (మాజ్యము విచ్చిన్న 
మగుచుండెను, కాసి టర్కీ-బారు పశ్చిమ ఆశ్‌యాజబోని 
డేశము  లనేకములకు పొలకులుగనుండిరి, సిరియా, 
లెన్టెన్‌ , ఇరాన్‌ , అరేబియా ___ ప్పిన అన్నియు వారి 


సామాజ్యములోని భాగములే. రహియావారు టర్కీ. 
సా; (మాజ్య EE మెప్పుడొపూడు సంభనించునాయని 
కసి పెట్టుకొని యుండిరి. కాని ఇట్టిది జరుగక పూరంమే తేమ 
ముక్క 'పోబల్యమును వళశ్చిము ఆశియాలోసి టర్కి- రాష్ట్ర 
ముల వై స్థాపించుటకు జర్భసివారు సీశ్చయించుకొనిరి,. 
రషీయాతో యుద్దము సంభవించిన యెడల జర్భనీవారు 


6 కర్ర వొ ద్రగ్రూ లాల్‌?) పాశ్చాత్యుల (వాబల్యము 18 


beal 


తవుకు నహోయవణుదటదురను మ టర్కె_సులానులు 


జర గెనివారిని దగ్గర చేద్చుకొనిరి. తగిన యవకాశమూ చెర 

కినదసి: జర శనులు టర్క్‌ నె సె స న్యములను చక్కగ తర్పీదువోసి 

వాసికి స న్వాధిపతులెరి, జర్నన్‌ నర ్కకనంభుములు 
ము చ ర వా 


టర్కీలో నైళ్ళను నిర్శిచువానై 8. అచ్చటి స. 
మంతయు బారి వ శములోనికి వచ్చెను, జర్మని ముఖషవటణా 
మగు బెర్హి కొనుంఓ టర్కీలోని బాగ్గ: రు మారమభ 
ము మా కతంకిక అవసరము కేవ. గే కీ 7 లును చేయుట 
శేర్నాటులు జరిగెను. వీని అన్ని టిమాలమున టర్కీ 
సామాజ్యము జర్శనుల అధీనములోాకి వచ్చు. పరిస్టితేం 
చేర్చ డెను, 

కనుక కీ. "వ. 1914లో వుందట (వప వంచయుద్ష్గను 
(పౌరంభమగునాటికి జపాన్‌ చేశ మొక్క_టితవ్చ ఆకియా 
ఖండములోని  తీక్కి-నచేశము లన్నియు పాశ్చాత్యుల 
(సాబల్యమునకు లొంగివోయినవయ్యను. 


చిల్ల 


సా[మాజ్యముల వృద్ధి క్రయుములు, 
(పాచ్యదేశముల స్వాతం త్యము 

ఖండములలో చిన్న దియగు యూర పుఖండమున నివ 
వించు చుండినవారు కీ: చె. 1500 కును శీ. వ. 1900 కును 
మధ్య (వవంచమునంతను వంచుకొని సామాజ్యాధిపతులై రి, 
(పాచ్య దేశములలో జపాక౯ొ ఒక్క కు సామాజ్యమును నం 
పాదించి వారితో నమూనముగ వ్యవహరింవగ లది అయ్యెను. 
కాని ఇట్లు జరిగిన వంవకము, సా(మాజ్యము లున్న వారిలో 
కొందరికి నంతృ_ప్పకరముగ నుండ లేదు, వారిమధ్య దాయాది 


పోరు బయలుదేరి మొదటి వ్యవం చయుద్ధమునకు దారి 
చెను. 


యరార పుఖండపు దేశములలో ఇంగ్ల ం౦డు, (ఫాక్‌ సు, 
జర్భునీ, ఆస్ట్రియా, ఇటలీ, రషీయా రాజ్యములారింటికి గొప్ప 


సా(మాజ్యమయల వృద్ది కయములు 188 


'సా(మాజ్యములుం డెను, కాని వీనిలో కొన్ని విస్తీర్ణమందు 
చెద్దవిగను, కొన్ని చిన్నవిగను, కొన్ని నమ _స్తనంవదలతో 
'కూడినట్టివిగ ను, కొన్ని సామాన్యములుగను ఉం జెను, 
బంగీ ప షు ౨ సామాజ్యము తొంబదిలతుల చదర పుమైళ్ల వి _స్తీర్ణ 
ముగలిగి నలుబది యెదుకోట్ల జనముతోకూడి న 
(ఫెంచిసామా)జ్యము జెబ్బదిలమల చదరపుమైళ్ళ వెశా 
లము గలిగి ఆయిదుకోట్ల జనముతోఘూ+డి యుండెను. 
రపీయాసా(మాజ్యము ' బాల్టిక్‌ నము[ద్రతీరమందుండి 
వసిఫిక్‌ మహానము[దమువరకు వ్యాపించి యుండెను, 
కోస్తి జర్ననికిని ఇటలీకిని ఇంతటి సా[మాజ్యములు 
లేవయ్యను, ఇదిగాక వ్రింగ్లండు, [పాన్‌సు, రషియా 
చేశములవారు వాలకాలమునుండి సామ్రాజ్య సంపాదన 
.(పయత్న ము చేసిన కారణమున (ప్రపంచములో ఐశర్యవంతే 
ముఅగు (వ్రచేశములు వారి పాలనలోనుండెను, జర్మనీ 
ఇటలీలకు చెందిన (పాంతేములు వ ముగ వెనుకబడిన 
ఆ|ఫికాఖండ మందుం డేను, ఇట్టి త్రకీతమ భేదముండుట 
జర బ్రన్‌వాకికి పూర్తిగ ఇష్టము లేద య్యెను. అందుచేత వారు 
యుద్ధము చేసిమైనను విశాల సామా జ్యమును నంపాదింప 
నిశ్చ క కోట్లకొలది (ద్రవ్యము ఖర్చు పెట్టి నాకాదళ 
మును నిరి ౦చుకొనిరి. ఇట్టి యుశ్షేశముతోేడ కనే వారు 
'టక్కీని తమవలలో చేసికొనిరి, ఈ శెండుచర్యలు ఇంగ్లీషు 
వారికి (పమాదకరములయ్యెను, రషియా జర్భున్‌ల మధ్య 
వై రమేర్చడుటకు కూడ నిది హేతువయ్యెను, టర్కీ-ని కాజే 
యుటకు వాలకాలమందుండి రవమియావారు వన్నుచుండేన 


సన్నా గమునకు జర్శనులక్హుతగిలినట్లు వారు భావించిరి, ఇది 
గాక (ఫంచివాడను జర్భనులును “రర లి గుండ్‌ గర్బ 
శ త్రున్రలుగ నుల న వోలు జర్మనులు చేయు లా 
నుంతయు తమ సామాజ్యము నవహారించుటకు చేయబడు 
చున్న దని (ఫించివారూాహీం చిరి, కనుక జరుస్‌కిని కృంగ్లండు 
రషీయా పాన్‌ సుదేశములకును వైరము డినడినాభివృద్ది 
గాంచెను, ఒకవ్వు డ నేక దేశములు ఆస్ట్రియా సామాజ్య 
ములో చేరియుండెను. కాని వందొమిదవ శతాబ్దములో 
వానిలో కొన్ని విడిపోయెను.  అనష్టమును భ ర్లీచేసుకొను 
ను్రేశముతో ఆస్ట్రియా చ్శకవర్తులు ఆగ్నేయ యూరపు 
లోని చన్న చిన్న రాజ్యములమోద కన్ను వేసియుండిరి. ఆ 
రాజ్యములలోని మారు స్తావుజాతివారు, రవీయావారుకూడ 
సావు జూతివానే.. ఇదిగాక ఆరాజ్యములు స్యాతం|త్రుమును 
సంవాదించుటకై టర్కీ-నులానులతో జాతీయ జర మూలను 
నాగించుచుండిన కాలములో రషీయావారు వారికి నహాయ 
పడి యుండిరి.  అకారణముచేత ఆస్థి గయా నుండి కలుగ 
నున్న (వమాదమును తప్పించుకొనుట కారాజ్యములు 
రషపియావారి నహాయ మేతీంచుచుండెను. రవీయావారు 
కూడ అట్టి నహాయము చేయుటకు సంసిద్ధులుగ. నుండో, 
ఈవరిసితుల ఫలితముగ యూరపులోని అగ రాజ్యములు" 
"రెండు కతులుగ చీలిపోయును, ఇంగ్లండు, (పాకాను, రవి 
యావారొక కక్షలోనుండిరి జర-నీ ఆస్టి/యా ఇటలీవాడు 
ెండవకతులో చేరిరి. ఉభయకతలవారు వారివారి సామా 


జ్యముల వృద్ధి చేసికొనుటకు సన్నాహాములు చేయుచుండిరి. 


- 
సె. 


సాామౌజ్యముల వృద్ధి తుయములు 185 


త (వారంభిమగుట క్రీదో ఒక చెపమనసనరముగ నుం 
డెను. అట్ట నెవమొకటి క్ర, చె, 1914 లో వొరశెను, 


దాసి త టి కాదట (వవంచయ. ము (వ ర్రంభ్ల 
రు 
మయ్యెను, 


యుద్దము | పారంభమైనప్పు డొకవతుమున ఇంగ్ల ౦డు 
(ఫాన్‌ స సు రప. న లు రెండవవతునున వ ఆస్సి % 


అశ్రేచేరిరి. జర్శన్‌ పతేము ననుసరించిన సం 
దేశములు టర్కీ బ'క్రరియాలు మాతే మె. (కమ్ముక మముగ 
ఇంగ్ల ండువారి వక్షమున ముప్పది యెదుడేశములు కలనెను, 
యుద్దము [వధమమున యూర ఫుఖండములో [పారంభ మైనను 
(కమ్మకమముగ ఖండము లన్నిటియందు వ్యాపించుట చేత 
ఆ తరు "పేరునకు తేగినదయ్యెను, 


అనేక నంవత్పరములనుండి జర్శనులు యుద్ధ నన్నా 
పాము చేయుచుండిన కారణమునను, క, "వె 1866, 1870 
—1 లో వారు ఆస్టి !యాతోడను పాళసుతోడను గావిం 
చిన యుద్ధములను కొద్ది కాలములో పూర్తిచేసిన కారణము 
నను, ఈ యుద్ధములో కూడ కొన్ని నెలలలో శత్రువు లంద 
రిని ఓడించవచ్చునని భావించి దానికి తగినట్లు వ్యూహమఃణలు 
వన్నిరి, కాని వారి వై న్యాధిపతులు కొన్ని వార బాటులు 
చేయుట చేతను, | ఫెంచివారు ఆపూర్వమైన థై ర్యనాహన 
ముల చూవుటచేతను జర డైనో లనుకొొనినట్టు జరుగ లేదు. 


186 పాళ్చాత్యుల షన త్షయముఅు 


ఏక-కాలమున వారు వళ్సిమ యూరపురంగమున ఇంగ్సీ షు, 
ఇంచి నై న్యములతోడను, తూర్పురంగమున రమీయావారి 
తోడను యుద్ధము చేయుటకుకూడ  కష్టనుయ్యెను. భూ 
యుద్ధమిట్లు _స్తంభించిన కారణమున జల యుద్దము చేయుటకు 
వారు సమకట్టి జలాంతర మార్లముల సాధనమున మిత్రమండలి 
వారి నౌకలను ముంచివేయసాగిరి. దీనివలన ఇంస్సీ షువారి 
క పరిమితే నష్టము నంభవించెను, కాసి బ్రంగ్లీ పువారు జంక క 
hae) నౌకలను సిర్టించుక్‌ ని యుద్దము సాగించుచుండిరి, 
అట్టి సందర్భములో విచేశములనుండి లంగ్గ ండునకు వచ్చు 
చుండు ఆహారవడారములను,. యుదవరికరములను రాకుండ 
చేయుట అత్యననరమని జర్భనులు భావించి, ఆ నందర్భములో 
కొన్ని అమెరికన్‌ నౌకలనుకూడ ముంచివేసిరి, అందువై 
అమెరికన్‌ వారు కూడ జర్మనుల పై యుదము [(వకటించి 
మిత్రమండలీవతుమున చేరిరి, అప్పటినుండి అమెరికా నుండి 
సైన్యములు, ఆడ పరికర పనులు నాకాదళములు అపరిమిత 
ముగ యూరపునకు రా దొడ7ను, వాని నన్నిటిని ఓడిం 
చుట జర్భనులకు సాధ్యము కాదయ్యెను, తుదకు వారు 
పరాజితులై యుద్దమును మాని (క్రీ, వె, 1915 లో మిత్ర 
మండలి శరణుజొచ్చిరి, 

యుద్ధము ముగిసినత రాత మిత్రమండలి | పతినిధులు 
'పాకొసులోని వా న్పేల్‌ నందు సమావేశమై నంధివరతులను 
నిర్ణయించిరి, వాసి మూలమున జర్షనీ, టర్కీ. ఆస్థి )యా 
సా మాజ్యము లంతరింెను, అదివరకు వానిలో చేరి 
యుండిన యూరపుఖండపు చేశములు జాతీయ సిద్ధాంతము 


సా(మాజ్యముల వృద్దిత,యములం 187 


ననుసరించి (పత్యేక జాతీయ రాజ్యము లయ్యెను. ఆ విధముగ 
నెర్చడిన రాజ్యములలో పోలెండు, జెకోస్తావేకియా, యూగోసే 
వియా, ఫిన్‌ లాండు, ఎసోనియా, రాట్వియా, లితుయేని 
యాలు ముఖ్యము లై నసి, వీనిలో కొన్ని రషియా సామా 
జ్యము విచ్చిన్న మగుటచేత ఏర్పడినవి, యూరపున కావల 
నితరఖండములలో జర్శృనీ, టర్కీ. వరిపొలనములో నుండిన 
వ) డేశములను మి తమండలివారు పంచుకొనిరి, ఆఫి) కా 
లోని జరున్‌ వలనరాష్ట్ర్రము ల నేకములు ఇంగ్సీషువారి నశ 
మయ్యెను; ఫసిఫిక్‌ మహానముదములోని (3 (వచేశములలో 

మ. జపాన్‌ వారును మరికొన్నిటిని పంగ స షువారును 

తిసికొనిరి, అదివరకు కుక రాజ్యములో 'చేరియు ండిన 
సిరియా |ఇెంచి పాలనములోేనికిని, బరాక్‌ పాలెనైన్లు 
ఇంస్టి షుపాలనలోనికి వచ్చెను, తమ సామాజ్యమును 
కోల్యోనవుట యెగాక జర్మనులు మీత్రమండలి వారికి కోట్లకొలది 
(దవ్యమును నష్టపరిహార మున క్రై ఇయ్యవలసినవా నై రి ది వారి 
నౌకాబలము విజేతల వళ మయ్యెను. వారి వైన్య ముక 
లక్షకు మించ రాదను షరతునకు కూడ వా రంగకరింవవలసిన 
వారై రి, EU వ, 187] లో జాతీయ రాజ్యమును నికి వ 
కొని U వె. 1914 వరకు వర్మిశమలందును, శ్వా న్ర్రవరికో 
భనములందును, ఆర్థిక విధాన నిరాణమందును, అదింతీయ 
మైన (ప్రతిభను చూపిన జర్శన్‌లు నము స్తమును కోల్పోయిన 
కారణమున [కోధావేశ వరవశులై తమ కవకాశము లభించిన 
"వెంటనే కెండవ (పపంచయుద్ద మునకు నన్నాహము  గావింప 
దొడగిరి, 


188 పాళ్చాత్యుల వ తృయములు 


[(వవంచ యుద్ద ఫలితేముగ అనక చక)న 
రాజులు పింహోనన భ్రహ్లారి. వాది ర (వజ ్న 
కన ప్రతినినుల సాలనము స్రావీంవబ జెను, జర్నీ, 
ఆస్ట్రియా. జెకోస్తావేకియా, సోళెండు.... లితుననియా, 


3 శ వ్‌ అన 22 
లాట్వియా, ఎబూోసతర్యూ. పిన్‌ లాతత; (గను... రమియా 
టర్కీలో ఇటిమూద్న జరిగను, ఉశములలో 

ద 


సె రులు 
ఇ. 
జ లను 


రాజు లుండినను వారి అధికారము నాను రాత సుర రమ్యను. 

జాతీయ లన్టాంకము ననునరించి ఖ్‌ =e 
నందున యూరపు ఖండములోని రాజముల నంక్షి సన్‌ మువ్న 
దింటికి పెరిగాను. విస్తీర్ణ మం దివి మిక్కిలి చిన్న నగుట చేశ 
రతుణ విషయములోను వర్తక వ్యా నార విషయములోను 
మిక్కిలి చిక్కుల ననుభవింపవలసిన నయ్యెను, మభ 


యూరప్పున విసిధ జాతులవారు కలసిపోయి యున్నం దున 
| గొ విత నంల*నంఖణా 
(పతి జాతీయ రాజ్యమందును (వధానజాల ఇ. నుూరల్పునుంతై (క్‌ 


లగు జాతులు కొన్ని యుండుట తవ్పదయ్యెను. తాలు స 
చిక్కు_లకిదికూడ నొక కారణ మయ్యెను. 

(పవంచ ఆపద మం మూలమున కలిగిన నష్ట మప 
రము, ఇందు సుమారు ఆరుకోట్ల యువకులు నై న్యములలొ 
చేరిరి. కోటినె సైనికులు (పాణముల క్రోత్రశ్నోయిరి. అనేకులు 
విక లాంగులై రి ఆహార నా సును దొరకని కారణను 
నను వ్యాధులు వ్యాపించుటమూలమునను మూడుకోట్ల 
సామాన్య జనులు వమృతిజెందిరి, మృతి జెందిన వారిలొ 
ఎట్టి పాపమెరుగని (స్రీలు: పిల్లలు, బరులు లతులాద్‌ిగ 
నుండిరి, యుద్‌ ము జరుపుటకై [వభు త్వ ము వా ఈ 


సామాజ్యముల వద్‌ తమయములు 189 


300,000,000,000 మాపాయల విలువగల నరికరములను 
పడా నలరు ఖర వెట్టిరి, వ న మున లెక్క 


Ca] 


లని 


as 


క రేలు. పంటపొలములు, హాలు, వట్టములు నాశన 


ee 
ల్‌ 


1 
2 


మయ్యెను Pe "ల్రళ్ళ్ర యుద్ధములకును ఈ (పవంచ 
యుష్షమునకున ను ఇదియే భేదము, 


నే 


() 


రాజ్యములమధ్య వివాదము వెర్పడినపుడు వాసిని 
యుద్షసాధనమున _ వరిష్క రించుట ననాతనవద్దతి, 
యునములింత (వమాదక రములుగను సినాథ క క 
ఏర్పడిన కారణమున సివాదములను సాధ నాంతరమున తీద్చట 
అవసరమన్న భానము వ్యాపించెను, 
రాజ్యము అన్నియు యు ఒక నమితిగ నేర్చడి, అటి ట్రై నమితిద్యారా 
సివాదముల గారించుకొనుట ఈ త్తను మార్షమని అనే 
క్‌ు గ్య న భావము ననుశరించి వా ర్చెలులో 


నవు ావేశమనవారు “జాతీయ నమితి”” (League of Nations) 


ాక్షదానిని. విరాణము చేసిది యుద్దములు రాకుండ 


జేయుట దీని వ ధానో దేశము. ఇందుకై. అది అనేక 
[(వయత త్నృముల గావించెను. కాని డాని వరిప్కా_రము ననున 
రించుటకు అగ) రాజ్యములలో ననేకము లిష్టవడ కారణము 
నను, బలముగలవారందరు తు విధానమం జే నిశాంనము 


కలవారగుట చేతను జూతీయనమితి నిరర్ధక మయ్యెను, 


(వ వవంచములోని 


హవంచ ఆం ఎత ముగు యూర పుఖండ (నాబల్య 
మునకు గొప్ప దెబ్బ తగిలను, యుదకాలమందు యూరపు 
ఖండములోనివారికి కావలసిన సైనిక పరికరములు ఇతర 


190 పాళ్చాత్యుల నవ కయములు 


వడారములు అమురికానుండియు, ఆలియాలోని జపాకా 
ఇండియా "మొదలగు ేశములందుండియు రావలసిన అవసర 
మేర్పడెను. యుద్దము ముగిసి సినత ర్యాతకూడ యూరపులో 
వెంటనే వ వరిశ)మలను నరా కు చేయుట సాధ్యము 
కాదయ్యెను, ఇందుచేత యునై మ మ? ప్ర జనకా 
(వవంచమునకు ఆర్థిక శేంద)ముల య్యను. వాని నౌకా 
బలము వృద్దిగాం చెను, ఇదిగాక యుద్ద కాలమునను అటు 
పిమ్మటను ఆభియాఖండపు చేశములలో జాతీయ చైతన్యము 
చలల యూర పువారి పరివాలనము వై అనేక దేశము 
బం సాము జరిగను, వండియా, వెనా, జావా 
-మొదలగువానిలో విప్ప వ్ల చోద్యమములు వృద్ది గాంచెను, 
యూర పుయొక్క_ ప్రాబల్యము నీణించు నూచనలగువ జెను, 


ec రషీయావారు పాల్లొనినను 
జర్మనులు వారి నోడించ గలిగిరి,  చేశమందు తశతవుచొద 
వరీత మయ్యెను, సైనికులలో అనంతృ ప్రి వంబలెను, 
యుద్ధమును సాగించుటకు కావలసినదీతు ఉవో గస్తులలో 
కూడ లేకుండెను.  అనాదిగ చేశములో నిరంకుశ (వభుత్వ 
ముం జెను, చర్రవర్య రులు నారి కెష్టమువచ్చినట్లు (వజలను 
పాలించుచుండిరి * (ైంచి వివ వమునకు పూర్వము (ఫాన్‌ సు 
ఎట్టి స్థితియం దుంజెనో వె. 1917 నాటికి రియా అట్టి 
స్టికియంబే ఉండెను. ' ఆ కారణముచేత క్రీ వె న 1917 
మార్చిలో చక)వరర్తి ర్రిమై. తిరుగుబాటు లనేకములు జరిగెను. 
వాని నణచుటకు వంవబడిన నై నికులుకూడ అధికారులమై 


సా(మాజ్యముల re క్షుయములు 191 


తిదగబడి విప్ప వవాదులలో చేరిరి, పిప్హ వవాదులు చక 
వ ర్తిని సింహాసన (ఛష్టునిగావించి (వజాస్యామ్యు నిధానము 
ననుసరించి రాజ్యాంగ మును నిర్మించిరి, కాని (ఫెంచివిన్లవ 
ములో జరినగిట్లు ఇచ్చటకూడ మితవాదులకును అతివాదు 
అకును వుధ్య చీలిక లేర్పడెను. అతివాదులు బోలి ఏ ర్ల విస్తు 
వశుమునకు చెందినవారు. వీరు నూడ్కు (పతిపాదించిన 
క మ్య్యూసిస్టు సంతు ననునరించినవారు, వీరికి న్‌ 
నాయకు డయ్యెను, ఇతడు మితవాదుల నణచి. బోల్తి వి 
వతు. (వభుత్వమును వం, వివ్లన వరిస్టితులలో సస 
లలో యుదము సాగించుట 'దుస్ఫాధకమన్న మాటను 
(గహించి, వారు విధించిన షరతులు రషియాకు నష్టతిరను 
లుగ నుండినను వారితో నంధి గావించుకొ నెను, (1918). 
ఇతడు సాహుకారి వద్దతిని రద్దు జెసి ఫ్యాక్ట్‌ రీలు, గనులు, 
బ్యాంకీలు, ఇనువదారులు మొదలై న ర న నన్నిటిని 
(వభుత్వవరము గావించి ఉద్యోగన్థులద్యారా వాసిని నడుపు 
వదతెని ప్రవేశ పెను, జమిందారీ పద్ధతిని రద్దుజెసెను, 
మతేమువలన నష్ట మేగాని లాభము లేదని భావించి ముఠాధి 
వతుల ఆస్తులను తీసికొని మత్మపచారమును నికే.ధించెను. 
(స్రీలకు పురుషులతో సమానమైన హక్కులను కల్పించెను, 
క్రీ. వె. 1924లో లెని౯ చనిపోయినతే ర్వాత మూడు నంవ 
త్పరములకాలము నాయక త్య్వమున క్రై అతని అనుచడులలో' 
*+[వధానులగు (టాటో, పై సాలిక లకు పోటీజరిగి తుదకు స్టాలిన్‌ 
నాయకు డయ్యిను. (శెంచివిప్ల వఫలితముగ (ఫాకొనుకు. 


నెపోలియక్‌ నియంత ైెనట్లు రమియాకు స్టాలిన్‌ నియంత. 


192 పాశ్చాత్యుల వ తయములు 


యయ్యును, య జ నిప్ప వ నరాచుటకు 
ఇంగ్లండు | ఫాక్‌సు యునై port స్రేబ్బువా తనక నయత్న 
ముల బావికి దినాన అవకా వారివి (వతిఘటించి వివ్ల వమును 


Sy 


విర వర పను. స్టాలిన్‌ య. నంస్క_రణము అర్‌ 


ములు జరాను [వజ జలందఠు అత. రాస్యు లై శ E జ 
సహాయము అకగోగ్యము నృ గారను; న్యవసాయము 


నపీనశ్ళొన్త్ర వ వద్గతుల ననుసరించి యంత 3నహాయమున జరుగ 
సాగెను, కని వరిపొలనానికార నుంతయు క మ్య్యూనిస్టు 
వతుములో చేరిన న్యల్పనంఖ్యాకుల సశమయ్యెను, 

"మొనటి సపంచయుద్దమునకును రెంకన నవంచ 


వ 
యుద్దము మునకును మధ్య ఇరువది సంవత్సరము లుండెను, 
ఈ మధ్య కాలములో వాన్చేల్‌ నంధఫె మూలమున  జచెగిన 
ఏర్నాబులను ఆచరణతోనుంచుట దుస్పాధగమను సిన 


యము స్పష్టమయ్యెను. ఇటవీయంచును ర శే యానును 
ఆ ఏర్పాటులను రద్దుచేయుటకు తీర్వానించుకొనినవారు (శ్రమ 
[క్రమముగ నధి కొరములోనికి శాగలిగిం. (క్ర, వ, 1920 
నాటికి యూర సపుఖండ మంటు క మ్య్యూసిష్టం సెళ్ఞాంతముల 
ఇకను పాావకము గలిగియుండెను, _ సినిని (ప్రతిపాదించిన 
వాడు కారల్‌ మార్కు (1818__ 1888) యంత)యుగమునం 
"దేర్పడిన పారి శామిక పరిస్థితు లే నితని సిద్దాంతముల కాధా 
రము, ఆ పరిస్థితు లన్నియు ధనిక వర్గమునకు చెందిన సాహు 

కార్ల శకెక్కు.వ లాభకరములుగనుంజెను. వారి యనుజ్ఞ 
లకు లోబడి కార్మికులు నడుచుకొనవలసియుండిది, [కొత్త 
వద్ధతులమూలమున వదార్థముల నవరిమితముగ నుత్పత్తి 


సా(పాజ్యముల వన కయములు 108 


చేయుట కవకాశ మేర్పడినను, ఉత్ప త్తియెనవానికి పంవకము 
లో కారుకులకు న్యాయము లభించకుండెను. వారు వడుచుం 
డిన కష్టములను అనుభవించుచుండిన బాధలను గమనించి 
వానిని నివారించుటకు తగిన సాధనములను మాడ్క వరిశో 
ధించెను, పదర మూల నుత్స “త చేయుటకు కావలసిన 
భూములు, యంత్రములు మొదలగునవి సాహుకార్ష అధీనమం 
దుండుటయే కార్సికుల దారిిద్యమునకు కారణమని అతడు 
భావించి అట్టి విధానము ర డై, భూములు, యంత్రములు 


మొదలై నవి ప్రభత్వమువారు వశ వరచుకొనవలెననియు, 
అర్ధోత్ప త్తి త్రి యంతయు [(వభుత్యమువారి యాజమాన్యమున 
జదీగవశెననియు, ఉత్స _త్రియెన వస్తువులను కష్టపడి వని 
చేయువారుమాత మే అనుభవించ వలెననియు, వని 
చేయక తాతముతాతలు గడించిన ఆ స్టితోగాని తదితరము 
లగు ఆ స్తులతోగాని కాల శేవము చేయు సోమరులకు సంఘము 
నందు స్థాన ముండరాదనియు, ఇట్టిమార్పు విప్ల వసాధనమున 
“రాగల బేకాని (వజానా మ్య ఏభానమున 'రాతగ్గదికాదనియు, 
"కారి శ్రకులిట్టి విప్త వమును లేవదీసి సాహుకారి విధానము 
తొలగువరకు నియంతృత్వ (పభుత్యమును నతన వవ లెననియు 
పృతిపాదించెను. కార్చికులలోను కార్మిక నాయకులలోను 
ఈ [పవారము వ్యాపించియుం డెను, దీని ననునరించి 
రషియా లోని బోల్టీ విస్టు వక్షమువారు విస్త వమును లేవ 
దిసిరి, అొదేవిధముగ కార్మిక వర్గ్లములోని ఏ వ్రవవాదులు 
ఇటలీ మొదలగు నితరడేశములందుకూడ నిట్టి విష్ణవమును 


శీ 


4 పాళా ్పత్యుల వ క్షుయములు 


-శేవదీయుటకు (క్రీ, నె. 1919 తర్వాత ps 
. గావించిరి, ల“ ] 
ఇట్టి క మ్యూూనిస్లు ఉద్యనుమును (వ ఘటించుటకె. 
"మధ్యవర్ష క కు రాజకీయ వతము' ఫ్యాసిస్టు 
"వతశమనుచేర ఇటలీలో ఏర్పడెను, దీనికి ముసాలిని నాయకు 
డయ్యెను, ఇటలీచేశము మిత్రమండలి వతేము వహీంచి 
ప్రవంచయుద్గములో పాల్గొనినను వాన్పేల్‌ నంధిమూలమున 
నాచేశమునకు విస్తార లాభము కలుగలేదు. ఇటాలియన్ల 
స్మామాజ్య కాంత కొంచెముకూడ తీరినదికాదు. కనుక 
దేశములో మిక్కిలి అలజడి వ్యాపించియుం డెను, ఈనందర్భ 
ములను పురస్కరించుకొని ముసాలిని ఫ్యాసిస్టుల సహాయ 
మున రోంపట్టణము నాక మించి (1922) "దేశమునకు 
నియంత అయ్యెను, చేరునకొక రాజు, (వజ లెన్ను కొనిన 
ప్రతినిధుల నభ ఉండినను అధికారమంతయు ముసాలినీ వర 
మయ్యెను. ఇతడు కం ఏిప్లవద్యమమునణభఛి, అరా 
చకమును తొలగ దోచి, "దేశములో శాంతి భద్రతలను 
మచ ఆరక విషయములలో కొన్ని సనంస్క-రణము 
లను ' గావించి, విజలలో చేశాభిమానమును జాతీయ 
భావమును బలవరచి, వాని నహాయమున నామౌాజ్య సంపా 
దనమునకు గడగెను, దీని ఫలితముగ ఉత్తర ఆ|ఫికాలో 
లిబియా (ప్రాంత (వదేశములు, అబిసీనియా రాజ్యము ఇతని 
'వశమయ్యును, (పాన్‌ పరిపాలనలో నుండిన కార్చి"కా, 
ట్య్యూసనిన్‌ ముదలగువానినికూడ జయించుట కితడు నమకట్టి 
జర్జన్‌ నియంతయగు హిట్లరుతో నంధిజేసికొ నెను, యుద్ధము 


మ వ్య తృయములు 195 


చేసిమైనను తన స్మామాజ్యమును వృద్దిగావించు కొనవలెనని 
బతను వట్టుబట్టుట చేత రరతవ:: యు నః తవ 
దయ్యను, 
జర్మనీలో కరాడ [కమ్మక్రవమముగ నిట్టి వరి్థితు లే 
వర్పడెను, వాన్చేల్‌ నంధిమూలమున జర్గనులకు వివరీత 
మెన నష్టముకలి గెను, వారి బొగుగ నులు, ఇనుముగనులు, 
సారవంతములగు భూములు మొదలగువానిలో వాలభాగ 
మును వారు ధోల్పోయిరి, నష్ట్రపరి హోరము (కింద వారు 
కోట్లకొలది (ద్రవ్యము నిచ్చుకొనవలసినవానై. రి, ఈనపష్టమును 
వారు భగింవ లేని స్థితిలోనికివచ్చిరి, కీ చె. 1919 లో “దేశ 
మందు 1వజాసా మ్య విధాన మేర్చడినను రాజకీయవతము 
ల నేకములు బయలుదేరుట చేతను, అర్థిక పరిస్థితులు చిక్కు 
లతో కరాడియుండినందునను (వజ్యావభుత్వము తృ వ్పికరముగ 
సాగకుంజెను, ఇదిగాక అనేక శతాబ్బములనుండి నిరంకుశ 
(వభుత్వ్యమున కలవాటుపడిన జర్ననులు (వజాస్యామ్యువం 
ప క చూవరై రి, తమజాతికంతకు నవమానమును 
కలిగించిన వా ర్సేల్‌ ంధిపరతులను రద్దుచేసి, జరున్‌ 
యొక్క . గౌరవమర్యాదలను స్థాపించుట యిక క్క_శుకర రృవ్య 
మనియు, అది జరుగుటకు నియంతృత(మే సాఢనమనియు 
తలచిన సాజీపక్షమునకును, దానికి నాయకుడై న హిట్లరుకును 
దేశమందు వలుకుబడి అధిక మయ్యెను, తుదకతడు NE నె, 
1988 లో దేశమునకు నియంత యె నంధిషరతులను లత్యు 
"పెట్టక జలమును - సమకూర్చువొనుట ' కారంభిం చెను, (శ్రమ 
క్రమముగ సైన్యమును వృద్ధి కే సెను; సై నికవరికరముల 


క పఫూశాాతుంల వది ఈయములు, 
196 ఏత్యుల వృద్ధి 


తయారుచేయుటకు [కొత్త ఫ్యాక్టరీలను సిర్నించెను, నాలు 
గదు సంవత్సరములలో "దేశమునంత నొక యుద్ధశిబిరముగ 
మార్చెను. సన్నా హాముల నన్నిటిని పూర్తి రిజేసికొని క్రీ, వె, 
1988 లో నతడు ఆస్ట్రియాను వశవరచుకొని, జెకోస్లావే 
కియావై దండెత్తెను, ఆచేశమునకు సహాయము చేయునట్లు 
(ఫంచివారొడంబడియుండినను హీట్లరు నెదిరించుటకు తగిన 
సైన్యములు "లేనికారణమున వారా ఒడంబడిక ననునరించ 
ర్‌. ఇంగ్లీ షువారు కూడ నతని నెదిరించవేని సితిలో 
నుండిరి, అందుచేత నతడు జెకోస్తావేకియాను ఆక పః 
క్ర, వె. 1989 లో పోలెండుచేశమువై దండజెక్తెను, అంత 
టితో రెండవ [వవ వంచయుద్ధము ప్రారంభమభయ్యును, 


యుదములు యా చేయుటకై ఏర్పడిన జాతీయ 
నమితి సన సంస్టగ మారిపోయెను, అవసరమై 
నప్పుడు వార్చేల్‌నంధి షరతులను ఇతర వర్పాటులను ధర్న 
సమ్మతముగ మార్చుటకు నమితి కధికారముండినను అట్టి 
బాధ్యతను వహించుట కది ఇష్ట్రవడకుం జెను, తమ బల 
మును వలుకుబడిని దాని ద్వారా వృద్ది జేసి కొనుటకు మూ(తమే 
ఆకాలపు అగ రాజ్యములు దాని నువయోగించసాగిరి, ఇటలీ 
జపాన్‌ మొదలై న అ రాజ్యములు మన స అవి. 
. వీనియాను, త సా జయించినను సమితి వాసివై 
తగినచర్యను తీసికొన లేకపోయెను. కనుక | పారంభదశలో 
దానికుండిన "పెరు! వతిస్టలు శీణించి, దానిమూాలమున సాధింప 
దగిన (ప్రయోజన మెట్టిదియు "లేకపోయెను, 


సా(మ్రాజ్యమల వ క్ష్షయములు 197 


వాన్పేల్‌ నంధిషరతులకు విరుద్దముగ హిట్లరు యుద్ద 
నన్నాహము చేయుచుండిన కాలములో ఇంగ్లీ షువారు ఉదా 
సీనులై యుండిరి, కమ్యూనిజము మూలమున (ప్రమాదము 
రానున్న దనియు, దానిని వ్యాపించుటకు సమక ట్రిన రషియాను 
నిరోధించుటలో హిట్లరు (వధాన సాధనమగుననియు ఇంగ్ల షం 
వారు భావించియుండిరి యునై పుడ్‌ స్రేట్సువారు కూడ 
కొొంతవర కిట్టి భావముతోడనే యుండిరి. అందుచేత నకాల 
మున వారు హిట్లరును నిరోధింవరెరి, 

కీ. వె. 1989 లో (పారంభమైన రెండవ (ప్రపంచ 
యుద్ధము ఆరునంవత్సరముల కాలము జరిగను, ఇది 
(పారంభమైన కొంతకాలమునకు ముసాలనీ హిట్లతో కల 
చెను, (క్రీ, చె, 1941 లో జపాన్‌ వార కూడ అతనితో 
కలసిరి, అది మొదలొక వతమున జర ఎనీ ఇటలీ, జపాన్‌ 
"దేశములు, రెండవ వతమున ల్రంగ్లండు, పాకు, యునై 
బడ్‌ స్లేట్సు మొదలై న చేశములు వేరియుంజెను, కీ, వె, 
1989 మొదలు క్రీ. వె, 1942 ఆఖరువరకు హిట్లరుకు అడ్డు 
"లేని జయము లభించెను, అబేవిధముగ జపాన్‌ యుద్ధము 
లోనికి దిగిన తర్వాత జయమంతయు దానిచే, 1942 ఆఖరు 
నుండి యుద్లగతి మారెను. అప్పటికి ఇంగ్లండు యునై 
"బడ్‌ సేటు ॥ రషియా “మొదలగు మిత్రమండలివారు వారి 
సై న్యములను పరికరములను నమకూద్చుకొనగ లిగిరి, హిట్లరు 
పురోగమన కాలమున స్పెయిన్‌ , వోర్పుగల్‌ , స్వీడన్‌ దేశ 
ములును, రహీయాలో కొంతభాగమును తవ్చ తక్కిన 
యూరపుఖండ మంతయు నతని యధీనములోనికి వచ్చెను, 


198 - పాశ్చాత్యుల వృ స కయములు 


ఇంగ్రండును జయించుట కతడు గావించిన వీయత్న ములు 
మాత్రము భగ్నమయ్యాను. ఇబే. విధముగ జపాన్‌ వారు 
“మరుపు” యుద్గమును సాగించి నంవత్పరములోవల హాంగ్‌, 
కాంగు, మలయా, సింగపూరు, బర్మా, అండమాన్సు, 
సుమితా, జావా మొదలైన తూర్పు ఇండియావ్‌గవములు, 
ఫిలిప్పైన్‌ దీ౧వములను జయించిరి, క్ర, “నె, 194కి నుండి 
యుద్ధగతిమారెను. (క్రమ(క్రమముగ హీట్లరు వశమందుం 
డిన (వచేశములను,; జపాన్‌ వారు జయించిన చేశములను 
మిత్రమండలి వారు ఆ|కమించిరి. జర్ననీ, ఇటలీ, జపాన్‌లు 
పూర్తిగ వడిపోయిను, ల 
కాని యుద్దము ముగిసిన. తరాంత జర్శనీ, జపాను 
లతో సంధి వశ్చామీలు జరుగుటకు ఏలు లేని పరిస్థితు "లేర్చ 
డెను, యుద్ధ కాలమందు కలిసి వనిచేసిన ఇంగ్లండు, యునై. 
జెడ్‌ వేటు, (ఖ్రాన్‌సు, రషీయాలు యుద్దము ముగిసిన 
తర్వాత కలసి పనిచేయుటకు సిద్దపడ'రైరి: _రవీయావారు 
తేక్కి..నవారినుండి చేరువడిపోయిరి." పరి మధ్య మనస్పర్ధలు 
కాలక్రమమున వృద్దిగాంచెను, తమ తమ సా(మాజ్యము 
లను వృద్ది జేసికొనుటయందు పీరికిగల పట్టుదల యె ఈ' మన, 
న్పరలకు కారణము, రవీయావారు యుదకాలమున జర్శనీవారు 
వశ మందుండిన పోలెండు, లితువనియి, లాటింయా, ఎసో 
నియా, 'జెకొస్లావేకియా, పాంగోరీ, రొమేనియా, : బ'లేరియా 
"మొదలగు . మధ్యయూరపు "దేశములను ఆగ్నోయ యూరపు: 
“భేశములను ఆక )మించుకొనిరి, _ వానిని వదలిపెట్టి, ఇెళ్ళు 
టకు జారు సిద్ణవడరై రి, అబేవిధముగ వారు తూర్చుజర్ననసీ, 


సా(మ్రాజ్యముల వృ ది. కుయములు 199 


తూర్పు అస్ట్రియాలను ఆక్రమించిరి, అకు. వళ్చి మజఠ్థునీ; 
వశ్చిమ ఆస్ట్రి)యాలను బ్రంగ్లీ షువారు, (ఫెంచివారు, అము 
రికావారు వారి వశములో ఉంచుకొనిరి, జపాన్‌ దేశమును, 
దవ్నీణ కొరియాను, పసిఫిక్‌ మహానము[దమునందు జఆఫాకొ 
వళమందుండిన దీ పములను అమెరికావారు 'సాంధీనవర చు 
కొనిరి, ఉత్తర కొరియా రప్యావారి వశమయ్యెను, ' ఏరిలో 
నెవ్వరుకూడ వారి వారి వశమందున్న (పదేశములను వదలి 
వానికి స్వ రాజ్యమిచ్చుటకు సిద్ధపడియుండ లేదు, ఈ విధ 
ముగ (పారంభమైన మనస్పర్ద్హలు విరోధమునకు “కారణము 
లయ్యెను, "చెండు వతములవారు వారి వారి ' బలములను 
చించుకొనుచు శుద్ద సన హా నిమగ్న లై రి, 
సామాజ్యములనై. పీరు చేయుచుండు పోటీ ఈయుద్ధ 
నన్నా హమునకు [వధానకారణమైనను, wan రాజ్యాంగ 
తత్యములలో ప్‌ర్రి మధ్య ఏర్పడిన భేదముకూడ ' కొంతవర 
కీ నన్నా హమునకు దోహాదము కలిగించెను, రమీయావారు 
క మ్య్యూనిష్టూ సరల వరమ నిస్వానము . కల వారు, 
వా రధిమానించు రాజ్యాంగము నియంతృత్యము. (వవంచ 
మందంతట క మ్యూూనిజం వ్యా _ప్తిగాంచినగాని శాంతిభద్రతలు 
మానవక ల్యాణము సిర సాయులు . కాజాలవసియు, అట్టి బా 
నము తవు ద్వారా జరుగ వలసి యున్న దనియు, 'అది జరుగు 
వరకు 'తొము మస నహ యుండవలసి యున్న.దనియు' 
రప్‌యావారి తత్వము, ఇందులో వారు మధ్యయుగ మునాటి. 
మహాముదియ నుతావలంబకులను, ఆధునిక యుగములోని 
చెపోలియకా నాయక తమునందుండిన (ఇంచి విన్ల వకారులను 


200 సాకం వ క్షయములు 


పోలియున్నారు, బ్రింగ్గండు, యునై మెడ్‌ సేటు, (పాక్సు 
"దేశములవారికి కమ్యూనిజం గిట్టుట లేదు, వారు వ్యక్తి 
స్యాతం|త్ర్యవాదులు;. (వజాస్వామ్య మందు విశ్యాసముగల 
వారు. రహియా (పాబల్యము వ్యాపించిన యెడల స్వాతం 
త్రము నశించి, మానవకోటి వానినత్వ మనుభవింవవలసి 
వచ్చునని వారి భయము, (వకృతిళాన్ర్రములకు నంబంధిం 
చిన నత్యములను వ యోగములద్యా రా బుజువు చేయుట 
సౌధ్యమగుచున్నది, వానిని గురించి అభిపాయ భేదము 
లుండుటకు వీలులేదు, అక రాజ్యాంగ మతతతంము లీట్టివి 
కాను, అవి సత్యములానా కావా అనువాదముల కంతము లేదు, 
అట్టి వానిని గురించి వివాదములు జరుపుచుండు . అగ రాజ్య 
మః మధ్య సామరన్యము కుదురుట కష్ట సాధ్యము; 


శారణము శేవై నను [క్రీ వె, 1950 నాటికి వ్రవంచ 
ములోని పరిసితులు శాదమామై మరియొక యుదమునకు 
రితీయుసటి * వయను, అ న్‌ ములవముధ నర డిన 
దా లు ఖీ షః ఫ్రీ ల $ీ Aha 
విరోధ మే ఇట్టి పరిస్థితులకు కారణము, 


 శెండవ (వ వపవంచయుదమునకు ఫలితముగ లాభము 
పొందిన' దేశములు యుచేె నై హెడ్‌ స్టేట్సు రవీయాలు మాత మే. 
తక్కి_నవన్ని యు నష్టవడినట్టి వే. యుద్ధమం వోడిపోయిన 
జర ఎని జపానులకు పతనము తవ్పదయ్యెను, యుద మందు 
జయమునంపాదించిన ఖ్యాతి ఇంగ్లండు ఫాన్‌ సులకు లభించి 
నను 'వారీయుడ్లము మూలమున నిజముగ చితికిపోయిరనియే 
'చెప్పవలసియున్న ది, సామాజ్యమును. నిలబెట్టుకొనుటకు 


సామ్రాజ్యము వృ ద్ధి త్నేయములు,. 203 


శోొవలసిన అంగబలముగాని, అరబలముగాని వారికి లేనికార 
ణమున ఇంస్లీ షువారు [క మక మ్‌ముగ ద్రండియా, బర్మా; 
కింహాళము వాలెనస్టియి౯ చేశములలో తమ అధికారమును 
వదలుకొని, వెనుకకు వెళ్ళి వోవలసినవారై రి, (ఫించివారు 
సిరియాను ఇండొఛచై నాను వదలుకొనవలసిన వితిలోనికి 
వచ్చిరి. మూడువందల సంవత్సరములుగ జావా ' మొదలగు 
తూర్పు ఇండియా? ద్యివముల నేలుచుండిన డచ్చి వారు ఇండొ 
పీకి యాకు స్వాతం త్యము నియ్యవలసినవా రై. రి, ఒక శ తొబ్బ 
ముగ పాశ్చాత్యుల (పాబల్యమునకు లోబడియుండిన చనో 
దేశము సంపూర్ణ స్వాతంత్యమును నంపాదించెను,.. 

తప యన మునకు పాశ్చాత్యుల (పాబల్యము: (వపంచ 
మందంతట వ్యాపించుట (వధానలత.ణము, గత నలువది. 
ఏబది సంవత్సరముల మధ్య ఆకియాఖండవాసులలో [కొత్త త్త 
చైతన్య ముద్భవి వించి, పాశ్చాత్యుల (ప్రాబల్యమును ఏనా 
శము చేయగలళ చలు త గాం లను: రెండు మూడు వం 
దల సంవత్సరముల నుండి పాశ్చాత్యులలో ఆశియా (ప్రజలకు 
కలిగిన సంబంధ మే ఈనూతన చైతన్యమునకు కారణము, 
పాశ్చాత్యులు గలా ముం నధికము'వేసి కొనగోరి, వారి పాల 
నలో నుండిన (ప్రాచ్య దేశములలో విద్యా లయములను. 
స్థాపించిరి, 3 రైళ్ళు రోడ్లు “మొదలగు వుయాణ sos 
లను కల్సించిరి: వి. కావలసిన ముడిపదార్గములను సుల 
భముగ సంపాదించుటకు వ్యవసాయము నభివృద్ధి జేసిరి జలో 
ఛారము లనే కములను విద్యుచ ్గ్స్‌ కి నంస్థలను జంచిరి, తవా 
"దేశములలో వడ్డీలు తగ్గిపోవుటవలనను, లాభముల నధిక: 


శ 


పాళా ప్పత్యుల PE అకు ముకం ఆపక 





" సఠషాడిరిచుటకు . అవకాశము '.. తోషించుట చేతను, 
ya "_సాహుకార్దు వారి : వరి షాలనములో నుండిన 
స. మొదలగు చేశములకు వారి మకాలధనమునుతె తెచ్చి, 
3 రైళ్ళ నిర్మాణమునకు, ఫ్యాక్ట్‌ కరీల సంస్థావనమునకును ఏనిరౌరా 
గించిరి, ..ఇట్టి పనుల. నన్నిటిని వారి, 'స్వలాభము నుర్రైళించి 
చేసినను. అ మూలమున ఆశియాఖండవాసులలో నూతన 
వికాసము కలిగను, పూర్వాచార వ రాయణత్యము త గైను, 
స్వాతం త్ర్య(ప్రియత్య. .మధిక మయ్యెను, పాశ్చాత్యుల వరి 
పొలనమందు వారికి 'చ్వేషభావము పుకును, ఇండియాలోని 
స్వ రాజ్యోద్యమము; వ నాలోని విస్ణథోద మము, బర్మా, 
ఫింహాళ ము, ఇండోచె నా నా, ఇం నోసీపీయాలలోని జాతీయో 
ద్యమము దని ఫలితము శే. 1సాచ్య ప్రజలలో స్యాతంత్య 
కాంత లేని కాలమున అల్బ్పనై న్యములతో వారిని జయించి 
పాలించుట పాశ్చాత్యులకు సులభముగ నుండెను. కాసి 
ఇట్టి కాంత వార్తిలోప్తుట్టి, వృద్ధిగాంచినత ర్వాత సామాజ్య 
ములను నిల భెట్టుకి కొనుట పాశా ప్పృత్ర్యు లకు . కష్ట మయ్యెను, 
ఆధునికయుగ - "చర్తితీముయుక, ,. ఆఖరు .అధ్యాయమున 
(పాచ్యదేశములవావు.. చీర; నిద్రనుండి. మేలో(ని " స్వాతం 
న్న. సాగించి. గాను నంహ్తాదించుట. 
(ప్రాధాన్యము వహించి యున్నది, క సీరషాదనము. వారను. 
కొనిన. దాస్సికంగె.. ,స్తులభతరముగను, వేగమగను లభిం, 
చెనని చెప్పవచ్చును. . నలువది. సంవత్సరములు . _యృుద్ధమ్సు 
శేపినగాన్ని డచ్చివారికి. 4 ల వదునారవ ,శే తాబ్లమున | న్వరా 


బ్యభు ., సన్చినది కాన్లు,, “ ఇట్టలీవార ఇరువది. సంవత్సక్ష ము 


న్‌ Sr 
సా(మాజ్యముల న్‌ క్షయములు ౭ ( 26కి 


లిందునై యుద్ధము చేసిరి, అమెరికావారు ససైక లో ్ట్స్‌ 
రములు స్వాతంత్ర్య యుద్ధమును సాగించిరి. కెట్ట దీర్చ 
యుద్ధము లవనరములేక ఇండియా, బరా, సింహాళము 
ముదలగు బేళశములవారు స్వాతం త్య్యమును సంపాదించిరి, 
దినికి (పథాన కారణము పాళ్చాత్యులలో నంభసించిన అంత 
ర్యుద్దము లే _.- సుందోవసుందులవ ల వారిలోవారు ఆరెండు 
బ్రహ '౦డ మైన (వ్రవంచయుద్దముల జేసి వారి శక్తుల నన్ని 
టిని కోల్పోయిరి, వారి కదివరకు లోబడియుండిన (పాచ్య 
దేశములవారు రాజకీయ చానినతమునుండి విముక్తుల 
స్వాతం(త్రమును నంపాదించగలుగుట కీ యుద్దములే కార 
ణమ”, నాలుగువందల సంవత్సరములనుండి ఏకధాటిగ వృది 
గాంచుచుండిన యూరోపియనుల (పాబల్యమునకు విరోధము 
కలిగను, చనా, ఇండియా మొదలగు పా?చ్య దేశములకు 
స్వాతంత్ర్యము లభిం చెను, ఈ కారణముగ రెండవ (పపంచ 
యుద్దము ముగిసిననాటనుండి (1946) వివంచ చరిత్రలో 
నూతన వక్ర మారంభమయ్యెను, 


